


తెలుగునాట చేనేత 
పద్మశ్రీ గజం గోవర్ధన 





ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 


రాష్ట్ర సాంస్కృతికశాఖ, సాంస్కృతిక కాయా 
తెలుగు అకాడమి, హైదరాబాదు 





గ్ధా ) 
[న 





01201. ౧2౮6 


తెలుగు అకాడమి ప్రచురణ 
లఘు గ్రంథం (మోనోగ్రాఫ్‌) 


తెలుగునాట చేసేత 


రచయిత ' 
పద్మశ్రీ గజం గోవర్దన 
చైర్మన్‌ . 
పుట్టపాక సమీకృత చేనేత అభివృద్ధి పథకం 


4వ ప్రపంచ తెలుగు మహాసభలు 
27,28,29 డిశంబరు, 2012 


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 
రాష్ట్ర సాంస్కృతిక శాఖ, సాంస్కృతిక మందలి గ న స్‌. 





తెలుగు అకాడమి, హైదరాబాదు 


/0/0/బ్ర472447 27 ౧0౭6౯/766/64 
౫ 2244404404 ౧44టుకల 44 ఈం 60416064 42 44 (04440 వటం 6444642422 


44///207 

2002311 ౮షజిు ౮౦౪2౫60202 
[5000601100 : 2012 

1265 : 0. నరస + 102 + 1 


(6 
124 శక2రయం, 0/0ల2026 


(౮0016 : 5000 


01106 : 3. 25/- 


క్యెం113166 0 91.0౮6౮ శకము 8041, గ్వంరల2086- 500 029 
(ఉరసి 2665స) ౪06ల 16 ౮ల6210/ 5001050196 5010116 01 
10ర40గ010₹ 30013 206 102016 10 ంళై10041 [2128202203 
2 06 %/ల౩10/ 1౪౪61 01 116 6౦౪అలయులు[ 01 11612 10 106 
41013697” 0 2020 1650౪106 ల౦10000606 సల 00111. 


4/7 ౧౭౧ ౧2దాంలుల7” 7? లబ్‌ రిం04 272 ౮07640 7గబాట066 4774 7౮౦ 
౦7౯౦౫ ౫ 774 6 7407964664 ర 2% బ/0౦య్మా/07 47 0/0006 
72040 6 ౫770657 గబ్రల77సూ/07 6 ౯6 00774 0౪69౧ 


బొ/లిదాంంణ ర77464 4 లిగగ/లి/464 ల 


గం2ైట 12640011 
7401202061 


కడం శగ560 ౧౮౯ 
౧1208 క26యి1, 0060612026 


వొా7464 77 27/72 
16 28 సి(/5. కణం 026 మ 900000, 0/6ల20204 


హైదరాబాదు 





ఆంధ్రప్రదేశ్‌ 





సందేశం 


(వవంచవ్యావ్వ్తంగా ఉన్న తెలుగువారిని ఒక్క వేదికపైకి 
తీసుకువచ్చేందుకు, తెలుగు ప్రభలను దశదిశలా వ్యాపింపజేసేందుకు రాష్ట్ర 
ప్రభుత్వం డిశంబరు 27 నుంచి 29 వరకు ఏడుకొండలవాడి ఆవాసమైన 
తిరుపతి పుణ్యక్షేత్రంలో అత్యున్నత స్థాయిలో తెలుగు మహాసభలను ఏర్పాటు 
చేసింది. రాష్ట్రంలోనూ, దేశంలోనూ, ఇతర దేశాల్లోనూ ఉన్న తెలుగువారందరూ 
పరస్పరం భావ వినిమయం చేసుకోవడానికీ, తెలుగువారు తమ గత చరిత్రను 
సంన్మరించుకొంటూ, ఉత్కష్టమైన భవిష్యత్తును నిర్మించుకోవడానికీ ఈ 
మహాసభలు ఎంతోగానో దోహదం చేస్తాయని మేము విశ్వసిస్తున్నాం. 

తొలి ప్రపంచ తెలుగు మహాసభలు జరిగి ౩7 సంవత్సరాలు గడిచాయి. 
అయితే ఇంతవరకూ ఏ రాష్ట్ర ప్రభుత్వమూ ప్రపంచ సభలను నిర్వహించడానికి 
చారవ చూపలేదు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ 
ప్రజాజీవితాల్ని ఎలా మెరుగుపరచాలీ తెలుగు వారి వైభవాన్ని ఎలా పరిరక్షించాలి 
అనే దృష్టితో పనులు చేపడుతోంది. తెలుగువారి నిర్వహణ సామర్ధ్యాన్ని ఇటీవల 
జరిగిన జీవవైవిధ్యసదస్సులో కూడ ప్రభుత్వం నిరూపించింది. ఈ నేపథ్యంలో 
ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించడానికి సమాయత్తమైంది. 

ఇటీవలి కాలంలో ప్రపంచవాప్తంగా ఎన్నో రాజకీయ, సామాజిక, 
సాంస్కృతిక పరిణామాలు సంభవించాయి. వీటి నేపథ్యంలో బహుభాషా దేశమైన 
మన భారతదేశంలో తెలుగు భాష, సాహిత్యం, చరిత్ర, సంస్కృతి, కళలు మొదలైన 


విషయాల్లో జరిగిన కృషి గురించి, జరగవలసిన కృషి గురించి మనం 
చర్చించవలసింది ఎంతో ఉంది. ప్రపంచీకరణ నేపథ్యంలో మన తెలుగు భాష 
ఉనికిని కోల్పోకుండా పరిరక్షించేందుకు, తెలుగు బెన్నత్యాన్ని పలుదిశలా 
చాటేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. నిత్యం ప్రజల హితం 
కోరి, ప్రజల అభీష్టాలను నెరవేర్చేందుకు, తెలుగు జాతి దేశవిదేశాల్లో తలెత్తుకు 
తిరిగేలా చేసేందుకు అవిరళ కృషి చేస్తున్న మా ప్రభుత్వం, తెలుగు తేజం 
కాంతులు వెదజల్లేలా ఈ మహోజ్వలమైన సభల నిర్వహణకు సమాయత్తమైంది. 
ఈ సభలలో సదస్సులు, తెలుగువారి కళా ప్రదర్శనలు, చేతివృత్తుల ప్రదర్శనలు, 
లలితకళా వైభవాన్ని చాటే కార్యక్రమాలు, రాష్ట్రేతర, విదేశాంధ్రుల సమావేశాలు 
మొదలైన ఎన్నో అంశాలతో పాటు, పుస్తక ప్రచురణ కూడ పెద్ద ఎత్తున 
చేపడుతున్నాం. అందులో భాగంగానే ఈ లఘు[గ్రంథాల ప్రచురణ జరుగుతున్నది. 

ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సమావేశాల సందర్భంగా 
ప్రచురించే లఘుగ్రంథాలు పాఠకుల ఆదరణ పొందగలవని ఆశిస్తున్నాము. 


త్‌ంంర్‌ రెడ్డ 


(యన్‌. కిరణ్‌ కుమార్‌ రెడ్డి) 


సి. దామోదర రాజనరసింహ 





శ్హాశన్త్యం 


ఉపముఖ్యమంత్రి 
ఆంధ్రప్రదేశ్‌ 


అభినందన 

ఏ దేశమేగినా, ఎందుకాలిడినా 

పొగడరా నీతల్లి భూమి భారతిని 

నిలపరా నీజాతి నిండు గౌరవము 
అన్న మహాకవి రాయప్రోలు వాక్కులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు 
నిత్యం స్మరించుకోతగినవి. దేశంలోని అన్ని రాష్రాలలోనూ, ప్రపంచంలోని అన్ని 
దేశాలలోనూ తెలుగు ప్రజలు తమ ప్రతిభా పాటవాలను నిరూపించుకుంటూ 
ప్రశంసలు పొందుతున్న ఈ సమయంలో నాల్గవ ప్రపంచ తెలుగు మహాసభలు 
ప్రపంచ ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో మన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నది. 
ఇది తెలుగు భాషాభిమానులకూ, కళా సాంస్కృతిక రంగాలలో కృషి చేస్తున్నవారికీ 
ఒక పండగ. 





ప్రపంచీకరణ నేపథ్యంలో మాతృభాషలను, మాతృసంస్కృతిని 
పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత. ఈ సందర్భంలో తెలుగు భాష, జాతి 
వికాసం కోసం నిరంతరంగా కృషిచేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర తెలుగు భాషా 
సంస్థ అయిన తెలుగు అకాడమికి 150 లఘు[గ్రంథాలను(మోనో[గ్రాఫ్‌లను) 
రాయించి పుస్తకాలుగా తెచ్చే అవకాశం కల్పించాం. తెలుగు భాష, సంస్కృతి, 
చరిత్ర, నంప్రదాయాలు, తెలుగుభాషోద్యమాలు, సాపాత్యకారులు, 
సంఘసంస్కర్తలు, కథ, నవల, వ్యాసం, కవిత్వం లాంటి వివిధ సాహిత్య 
ప్రక్రియలు, ఛందస్సు, ప్రకృతివైద్యం, ప్రాచీన ఆధునిక సాహిత్య సాంస్కృతిక 
విషయా లన్నింటి పై, సాహిత్యచరిత్రల పై పుస్తకాలు రాయించి ముద్రిస్తున్న తెలుగు 
అకాడమిని అభినందిస్తున్నాను. కొద్ది సమయంలో పుస్తకాలు రాయించి 
ముద్రించడం అనేది ఓయజ్జంగా భావించి చేస్తేనే తప్ప ఈ పని పూర్తి కాదు, ఆ 
పనిని తెలుగు అకాడమి విజయవంతంగా నిర్వహిస్తున్నది. 


ఇప్పుడు నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలు, ఈ సందర్భంగా 
ప్రచురిస్తున్న పుస్తకాలు మన భాషను, జాతిని, సంస్కృతిని, చరిత్రను సమున్నతంగా 
నిలబెట్టే యజ్ఞంలో, తెలుగు భాషా పరిరక్షణలో ఎంతో ఉపయోగపడతాయని 
ఆశిస్తున్నాను. తెలుగు భాష పరిరక్షణకోసం, బెన్నత్యం కోసం ప్రభుత్వం 
తీసుకుంటున్న చర్యల్లో భాగంగా జరుగుతున్న ఈ ప్రపంచ తెలుగు మహాసభలను 
ఆహ్వానిస్తూ, ఇన్ని పుస్తకాలు ముద్రిస్తున్న తెలుగు అకాదమి సంచాలకులకు, 
రచయితలకు మరియు అకాడమి సిబ్బందికి అభినందనలు తెలుపుతూ 
ప్రపంచంలో ఉన్న 18 కోట్ల మంది తెలుగు ప్రజల అభ్యున్నతి కోరుతూ... 
మరోసారి అందరికీ నాహృదయ పూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. 


“తల్లి నుడికంటె పరమామృతంబుకలదె” 





/ 
/ 


. 

| 
న ఈ! ఫై! 
నా వా 


|) / 


(సి.-చామౌదర రాజనరసింహ) 


గెంంగు గ|0. 501, 51 [100% 
నీ )-5100%, షీ.?. 5007662౧26 
|, [662024 - 500 002 
/ 911016 : 040-2345416%, 

23450541 


[25 040-234508909 


1 15నే? సలగి!స[, 850(18): 113. 
గీ11015[6/ 108 [00౧50 ఉ& 6౯౮౭1౧19, 
తీ[0[90102) 4& గీ142564015,  ్‌ ట్‌. 
చ0111765 & ం4గ) 56౧166 & 500115. .౮.౮. స వ! 
౮0౪౭౧౧౧ ల౫౯౦₹తీగ6ర౧12 [౧266511 ్న 





ప్రస్తావన 


తెలుగువారు తెలుగు నేలపై 37 వళ్ళ విరామం తరవాత చేసుకుంటున్న 
వండుగ (ప్రవంచ తెలుగు మహాసభలు, మన సంస్కృతిని నలుదిశలా 
- వ్యాపింపజేస్తున్న తెలుగు వారందరూ ఒక్కచోట చేరి, తెలుగు దనాన్ని 
పంచుకునేందుకు, తెలుగు పరిమళాలు వెదజల్లేందుకు ఉద్దేశించిన సన్నివేశం 
ప్రపంచ తెలుగు మహాసభలు, తెలుగు వారి సంస్కృతి బహుముఖీయమైంది. 
అందులో భాష, సాహిత్యం, చరిత్ర, లలితకళలు, జానపద, గిరిజన విజ్ఞానం 
వంటి ఎన్నో అంశాలున్నాయి. వీటన్నిటి గురించి విశ్లేషించుకొని, వాటిని 
పరిరక్షించడం, పోషించడం, పరివ్యాప్తి చేయడం ప్రభుత్వం తన విద్యుక్త ధర్మంగా 
భావిస్తున్నది. 


ఈ బృహత్తరమైన బాధ్యతని నెరవేర్చే సంకల్పంలో భాగంగానే “'శ్రపంచ 
తెలుగు మహాసభల” నిర్వహణకు ప్రభుత్వం నడుము కట్టింది. అతి తక్కువ 
వ్యవధిలో అత్యంత సమున్నత స్థాయిలో తలపెట్టిన ఈ మహాసభలకు దేశ 
విదేశాల నుంచి తెలుగువారు స్వాగతం పలుకుతున్నారు. అత్యధిక సంఖ్యలో 
ఈ సభల్లో పాల్గొంటున్నారు. 


తెలుగు వారందరూ ఒక్కచోట సమకూడి, తమ గురించి చర్చించుకుని, 
భవిష్యత్తుకు బాటలు వేసుకునే క్రమంలో మన గురించి మనం మరోసారి 
తెలుసుకునేందుకు, వివిధ రంగాల్లో మనం సాధించిన దాన్ని పునశ్చరణ 
సేందుకు ఈ సభల సందర్భంగా సదస్సులు, లఘుగ్రంథాల ప్రచురణ, ప్రత్యేక 
సంచికల పునశ్చరణ, వివిధ అంశాల్లో ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు 
ఏర్పాటు చేయడం జరుగుతున్నది. 


తెలుగువారిది ఘనమైన చరిత్ర, అత్యున్నత సంస్కృతి, అయితే కాలంతో 
పాటు అభివృద్ధి వథంలో నడుస్తున్న తెలుగువారు ఎప్పటికప్పుడు తమ 
సంస్కృతిలోకి కొత్త నీరును ఆహ్వానించడం సహజం. ఈ “పాతకొత్తల మేలు 
కలయికేౌఒక జాతిని నిత్యచైతన్యంతో నింపుతుంది. ఈ విధంగా కొత్త దనాన్ని 
ఆహ్వానిస్తూనే, మన గతవైభవాన్ని విస్మరించకుండా కాపాడుకోవలసిన బాధ్యత 
మన మీద ఉంది. ఇవన్నీ ఈ ప్రపంచ తెలుగు మహాసభల్లో చర్చకు రానున్నాయి. 
అందరం కలిసి, తెలుగుదనాన్ని పరిరక్షించుకునే ప్రయత్నం చేయవలసిన తరుణం 
ఆసన్నమైంది. 


వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని తెలుగువారి భాష, సాహిత్యం, సంస్కృతి 
పౌరజీవనం తదితర అంశాలపై లఘుగ్రంథాలను నిష్టాతుల చేత రచింపజేసి 
ప్రచురించే గురుతర బాధ్యతను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, 
తెలుగు అకాడమి, రాష్ట్ర సాంస్కృతిక శాఖ నిర్వర్తిస్తున్నాయి. తెలుగు ప్రజలు 
కలకాలం ఉపయోగించుకునే విధంగా ఈ పుస్తక ప్రచురణ జరుగుతోంది. 
వీటిని పాఠకులు, తెలుగు భాషాభిమానులు, పండితులు ఆదరిస్తారని 
విశ్వసిస్తున్నాను. 


ఆలో 


న 
స యభలిఆోతుతూరి 


వట్టి వసంతకుమార్‌ 


భూమిక 


1968లో ప్రభుత్వం అప్పటి విద్యాశాఖమంత్రి మాన్యశ్రీ పి.వి. 
నరసింహారావు గారు తాలి అధ్యక్షులుగా స్థాపించిన తెలుగు అకాడమి తెలుగు 
భాషా వికాసం కోసం చేస్తున్న కృషి అపరిమితం. పాఠ్యపుస్తకాలు, పోటీ పరీక్షల 
పుస్తకాలు, మోనోగ్రాఫ్‌లు, నిఘంటువులు, మాండలిక పదకోశాలతో పాటు 
భాష, సాహిత్యం, సంస్కృతికి సంబంధించిన అనేక పుస్తకాలు ప్రచురిస్తూ 
తెలుగుభాషకోసం అకాడమి చేస్తున్న సేవలు అద్వితీయం. తెలుగు భాష్క జాతి, 
సంస్కృతి (పేమికుడయిన మాన్యశ్రీ సి. దామోదర రాజనరసింహ గారు 
అధ్యక్షులుగా తెలుగు అకాడమి తన పరిధిని మరింత విస్తరించుకొని తెలుగు 
భాషలో శాశ్వతంగా మిగిలిపోగల అనేక పుస్తకాలను తీసుకువస్తున్నది. మహాకవి 
గుర్రం జాషువా పరిశోధన కేంద్రం నెలకొల్పి తద్వారా ప్రతి ఏటా 
సాహిత్యరంగంలో విశిష్టసేవ వ్రైస్సెన్ట ముగ్గురిని ఎంపిక చేసి ఒక్కొక్కరికి రెండు 
లక్షల రూపాయల చొప్పున నగదు పురస్కారాలు ఇవ్వడం సాహిత్యవేత్తలకు, 
తెలుగు భాషకు చేస్తున్న సేవకు నిదర్శనం. తెలుగు వారి చరిత్రలోనే ఇది 
ప్రథమం. అకాడమి ప్రచురించే పుస్తకాలతో పాటు ఇటీవలి కాలంలో గురజాడ 
సాహిత్యసర్వస్వం, జాషువా పరిశోధన కేంద్రం తరఫున పుస్తకాలు ప్రచురించింది. 
తన 45 సంవత్సరాల చరిత్రలో దాదాపు 3500 శీర్షికలతో వివిధ గ్రంథాలను 
ప్రచురించి భారతదేశంలోని అకాడమిలన్నింటిలో తెలుగు అకాడమి అగ్రస్థానంలో 
నిలబడటం తెలుగు వారి కృషికి గర్వకారణం. రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు, సభలు, 
చర్చాగోష్టులు నిర్వహించడంతో పాటు ఇటీవల జాషువా జయంతి సందర్భంగా 
“శతకవితావసంతం” నిర్వహించి రాష్ట్రవ్యాప్తంగా కవితాచైతన్యానికి, కవులకు 
ప్రోత్సాహాన్నిచ్చింది తెలుగు అకాడమి 


2012 డిశంబర్‌ 27,28, 29 తేదీల్లో తిరుపతిలో జరగనున్న నాలుగవ 
ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ప్రభుత్వం అకాడమి పై ఉన్న నమ్మకంతో 
150లఘు [గ్రంధాలను (మోనోగ్రాఫ్‌లను)రాయించి ప్రచురించే బాధ్యతను 
అప్పగించింది. తెలుగు భాష, సాహిత్యం, చరిత్ర, సామాజిక శాస్త్రాలు, విజ్ఞాన 
శాస్త్రాలు, జాతి, సంస్కృతి ఒక్కటేమిటి తెలుగుకు సంబంధించిన వివిధ అంశాలను 

- తీసుకొని పుస్తకాలు రాయించడం జరిగింది. తెలుగు భాషా, సాహిత్యాలలో లబ్ధ 
ప్రతిష్టులైనవారితో పాటు ఆయారంగాల్లో నిపుణులైన వాళ్ళతో పుస్తకాలు తయారు 


చేయించి ప్రచురిస్తున్నాం. తెలుగు భాషను, సాహిత్య సంస్కృతులను, సమస్త 
విషయాలను సమున్నతంగా నిలబెట్టలమన్న నమ్మకంతోనే ఈ కృషి చేస్తున్నాం. 
తెలుగు సాహిత్యంలో అనర్హరత్నాలనదగిన, జాతి సంపదనదగిన పుస్తకాలను 
ప్రచురించే ఈ సువర్ణ అవకాశం మాకు కల్పించడమేగాక ఆర్థిక వనరులను 
అందించి ప్రోత్సహించిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వారికి, సాంస్కృతిక శాఖ, 
సాంస్కృృతికమందడలివారికి కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి మాన్యశ్రీ 
యన్‌. కిరణ్‌ కుమార్‌ రెడ్డి గారికి ఉపముఖ్యమంత్రి, ఉన్నత విద్యాశాఖా మంత్రి 
తెలుగు అకాడమి అధ్యక్షులు మాన్యశ్రీ దామోదర రాజనరసింహ గారికి; 
సాంస్కృతిక శాఖామాత్యులు మాన్యశ్రీ వట్టి వనంతకువమూర్‌ గారికి 
కృతజ్ఞతాభివందనాలు. 

తవ ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణకుగాను (ప్రభుత్వం 


నియమించిన ఉన్నతస్థాయి సంఘం సభ్యులు : 
శ్రీ ఆర్‌. వి. రమణమూర్తి, అధ్యక్షులు, సాంస్కృతిక మండలి 
శ్రీ 


మండలి బుద్ధప్రసాద్‌, రాష్ట్ర అధికారభాషా సంఘం అధ్యక్షులు 


బ్‌ 


జె. బాపురెడ్డి, ఐ.ఎ.ఎస్‌.,.(6) 
కె.వి, రమణాచారి, ఐ.ఎ.ఎస్‌. ,(6) సాంస్కృతిక శాఖ, సలహాదారులు 


వి. భాస్సర్‌, ఐ.ఎ.ఎస్‌. ముఖ్య కార్యదర్శి, ఆర్థిక శాఖ, ఆం.ప్ర. 


ఓ 
రి 
బి 


. సుబ్రహ్మణ్యం, ఐ.ఎ.ఎస్‌. కార్యనిర్వహణాధికారి, తిరుమల తిరుపతి దేవస్థానం 


ట్ర్‌ 


(1 (ఈ (ఈూ (ఈ 


మతి చిత్రా రామచంద్రన్‌, ఐ.ఎ.ఎస్‌., ముఖ్య కార్యదర్శి, రెవెన్యూ శాఖ (దేవదాయ) 
ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ఉపాధ్యక్షులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 
శ్రీ జి. బలరామయ్య, ఐ.ఎ.ఎస్‌., ప్రభుత్వ కార్యదర్శి, సాంస్కృతిక శాఖ 

శ్రీ జి. ఎన్‌. రావు, ఐ.ఎ.ఎస్‌. (8) ప్రత్యేకాధికారి, శిల్బారామం 

ఆచార్య కై. యాదగిరి, సంచాలకులు, తెలుగు అకాడమి 


దా. రాళ్లబండి కవితా ప్రసాద్‌, సంచాలకులు, సాంస్కృతిక శాఖ 


ప్రపంచ తెలుగు మహాసభల రూపకల్పనతో పాటు లఘు[గ్రంథాల 
తయారీలో తమ సహాయ సహకారాలు అందించినందుకు ఈ కమిటీ వారికి 
ధన్యవాదాలు తెలుపుతున్నాం. 
4వ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ప్రచురిస్తున్న ఈ 
మోనోగ్రాఫ్‌లను అత్యంత స్వల్ప వ్యవధిలో తయారుచేయించడం జరిగింది. ఈ 
(గ్రంథాల్లో ఏవైనా దోషాలు, పొరపాట్లు దొర్లినట్లు పాఠకులు గమనిస్తే 
సహృదయంతో వాటిని మా దృష్టికి తీసుకొని వస్తే మలి ముద్రణలో 
సవరించగలమని తెలియజేస్తున్నాం. 
ధర్మమనుడు, తత్వమనుడు, యోగమనుడు 
ప్రాణిసాధింపగల సకలపరమార్థ్ధములకు 
తల్లిభాషప్రధాన సూత్రంబయగుట 
భాషకంటె నవ్యులకు తపస్సులేదు 


ఆచార్య కె. యాదగిరి 


సంచాలకులు 


తెలుగు అకాడమి సమన్వయ సంఘం 


ఆచార్య 3. యాదగిరి 


సంచాలకులు 


డా॥ ఎం. మాణిక్యలక్ష్మి 


ఉపసంచాలకులు 

దా॥! ఎన్‌. యోగిబాబు 
డా! టి. అరవింద 

శ్రీ టి. రాజేందర్‌ కుమార్‌ 
శ్రీ ఎం. వెంకటేశం 
శ్రీమతి సి. శ్రీవిద్య 


శ్రీ ఎస్‌. భూపాలం 


[రు 


యు 


శ్రీమతి కె. గీతాంజలి 
డా॥। ఎం. శైలజ 
డా॥ ఎస్‌.ఎ.టి. రాజ్యలక్ష్మి 
శ్రీమతి వి. అరుంధతి 


శ్రీ ఎస్‌. వేదవ్యాస్‌ 


౫న ఈ (గ్రంథంలో వ్రచురతమైన వివయాలక్తు, వివరాలకు అభ్యిపాయాలకు 
ఆయా రచయితల్తురచయి(తులే బాధ్యులు. 


ప్రవేశిక 


నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలుగు అకాడమి 
తరఫున ముద్రిస్తున్న లఘు [గ్రంధాలలో చేనేత కళపై వ్రాయడానికి నాకు 
అవకాశమిచ్చిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి సాంస్కృతిక శాఖవారికి 
కృతజ్ఞతలు. 

నాకున్న స్వల్ప వ్యవధిలో చేనేత కళపై వ్రాస్తున్న లఘు (గ్రంధంలో 
రాష్ట్ర వ్యాప్తంగా చేనేత రంగంలో జరిగిన కృషిని ప్రత్యక్షంగాను పరోక్షంగాను 
చూడటమేగాకుండా నాకున్న స్వానుభవమును కలుపుకొని ఎన్నో అంశాలు 
పొందుపరచవలసి యున్నది. నేను ఇది వంద పేజీలకే పరిమితము కావడం 
కారణంగా చేనేత కళ పై తెలుగు ప్రజలకు ఈ కళకు సంబంధించిన, ఈ 
రంగంలో కృషిచేసిన వారిని గురించిన ఒక అవగాహన కలిగించడానికి ఈ 
లఘు [గ్రంధం ఉపకరిస్తుందని ఆశిస్తున్నాను. 


ముందు ముందు ఈ రంగంలో ఇంకా ఎన్నో గ్రంధాలు రావలసిన 
అవసరముంది అంతేకాదు ఈ వృత్తిని ఆశ్రయించి బ్రతుకుతున్న బాగోగులను 
గురించికూడా పరిశోధించి వారికి ప్రభుత్వము తరఫున చేయవలసిన కృషిని 
గురించి మేధావులు ఇంకా కృషి చేయవలసి యున్నది. ఎంతో ఆనందంగా 
వున్నది. ఈ అవకాశం కల్పించిన తెలుగు అకాడమివారికి నా హృదయపూర్వక 
ధన్యవాదములు. 


-పద్మశీ గజం గోవర్థన 


చేనేత ప్రయోజనాలు - వినియోగాలు 


చేనేత సేవాకేంద్రాలు సంఘాలు, సంస్థలు 


చేనేత కారులల్లో నైపుణ్యం, కళాకౌశలం, 


తేలియా రుమాల్‌ 


11-380 


31-41 


42-64 


65-86 


వ్‌ 





ప్రస్థావన 


పురివిప్పి ఆడుతున్న నెమళ్లబారు, అందాలొలికే హంసలబారు, 
విచ్చుకొంటున్న మల్లెమొగ్గలు, మగ్గపెట్టడానికి కూర్చిపెట్టిన మామిడ్డు, 


__్రీష్మరుతువుకు ఆహ్వానం పలకడానికి జారిన మామిడిపిందెలు, వేపపూత 


ఇలా ఏ ప్రకృతిని పట్టి చూపెట్టాలన్నా చేనేతలోనే సాధ్యం. ఎందుకంటే 
ఆరుగజాల. చీరను అగ్గిపెట్టిలో పెట్టిన ఘనతున్న చేనేత కారులు మన 
తెలుగునాట ఉన్నారు. వీరు అటు ప్రకృతిని, ఇటు మానవుల చిత్రాలను 


కూడా సమాన శైలిలో నేతలో చూపెట్టే నేర్పును సాధించినవారు. 





2 తెలుగునాట చేనేత 
రుగ్వేదకాలం నుంచి మగ్గం, నేత ఉన్నా వేదకాలంలోనే నేతలో 
నైపుణ్యాన్ని బెపోసన పట్టేవాళ్లు ఉన్నారని చెప్పినా, ఆ్టిక్‌ అనే జాతి వారు 
నేతను నూలు మగ్గాలను ప్రవేశపెట్టారని అన్నా కూడా భగవంతుడే చేనేత 
కారులకు నేత నైపుణ్యాన్ని కూర్చిపెట్టాదని నా ఆలోచన. 


ధర్మపరిరక్షణ, మాన రక్షణ కీర్తి ప్రతిష్టలు సంపాదించి పెట్టటంలో 
బట్టలకున్న శక్తి అంత ఇంత అని చెప్పడానికి వీలు లేదు. మనిషి 
పుట్టినప్పటినుండి తిరిగి మట్టిలో కలసిపోయేవరకు వస్త్రం విడిచి ఉండలేడు. 
ఈ బట్టలే జంతువులనుంచి మనిషిని వేరుచేస్తున్నాయి. ఈ బట్టలే మనిషిలో 
ఆత్మస్థైర్యాన్ని, ఆత్మగౌరవాన్ని నమాజంలో నవమున్నతస్థానాన్ని 
నిలబెట్టుకోవడానికి ఆధారపడుతున్నాయి. 


మనిషికి ఆహారం తరవాత కావాల్సిన అత్యంతముఖ్యమైనది గుడ్డ. 
దీనివల్లే ద్వితీయ వృత్తిగా (గ్రామాల్లో చేనేత చెవులూరిస్తోంది. 19వ 
శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం ఆరంభమయ్యేవరకు వస్త్రనిర్మాణం “చేతి” 
ద్వారానే సాగేది కనక ఈ చేనేత అనేది సార్థకనామంగా భాసిల్లుతోంది. 
దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా పద్మశాలి, తాగటశాలి, దేవాంగశాలి, 
కుర్నిశాలి లాంటి కులాలు ఈ చేనేతలో పురాణకాలం నుంచే ఉన్నాయి. 
ఇప్పుడు వీరిలో అనేకానేక శాఖోపశాఖులు వర్ధిల్లాయి, కాని వీరందరూ 
చేనేత దృష్ట్యా వస్తనిర్మాతలుగా గుర్తింపును పొందుతున్నారు. 


“అన్సారీ అనబడే ముస్లింలు చేనేతను వృత్తిగా స్వీకరించారు. 
పశ్చిమ భారతంలో కొన్ని హరిజన జాతులు, ఈశాన్య రాష్ట్రాలలో గిరిజన 
తెగలు, ఘనా, చైనా, ఆఫ్రికా, ఈజిప్టు ఆసియా దేశాలలో కొన్ని ప్రత్యేక 
జాతులు కూడా చేనేతను. కులవృత్తిగా స్వీకరించి ఉండటం అనాదిగా 


ప్రస్థావన 3 

ఎందుకంటే రైతులు ధాన్యాన్ని పండించి మానవులకు తిండిని 
పెట్టుతుంటే, నేతగాళ్లు వస్త్రాన్ని నేసి ఇచ్చి వారి మాన మర్యాదలను 
నిలుపుతున్నారు. ఆకులను కట్టుకొని జీవించే మానవుడిని ఈ నేతగాళ్లే 
నాజూకైనా సన్నని వస్త్రాలను ధరించే నవ నాగరిక జీవనులుగా మార్చేశారు. 


ఈ ఒక్క చేనేత కళాకారులు తమను తాము పోషించుకోవడంతో 
పాటుగా వడ్రంగి, అచ్చులు, కుంచెలు, ఉడతలు, మగ్గంలు, నాడులు, రాట్నాలు 
లాంటి చేనేతకు పనికి వచ్చే పరికరాలను చేసే వృత్తులనూ పోషిస్తున్నారు. 
ఇలాంటి వారికి పనిని కల్పించడంతో పాటు రమణీయమైన సుకుమారమైన 
రంగు రంగుల కలయికలతో డిజైన్లను నేసి అటు నారీ లోకాన్ని ఇటు పురుష 
ప్రపంచాన్ని కూడా రంజింపచేస్తున్నారు. 


అందుకే అలనాడు జాషువా గారు పులుగుటెకమీడవురానీవు అని 
సాలెపురుగు నన్నాడు. ఆ నైపుణ్యాన్నే తలదన్నే నేర్పును అందిపుచ్చుకొన్న 
ఈ నేతగాళ్లు అలాంటి నేతను మన తెలుగునాట ప్రతీప్రాంతంలో నెలకొల్పారు. 
అంతే కాదు ఏదో ఒక ప్రాంతానికికాక ప్రతీప్రాంతమూ నైపుణ్యాన్ని 
సాధించేటట్లు చేశారు. వాటన్నింటినీ ఈ పుస్తకంలో తెలియపరచడానికి 
కృషిచేశాను. 


ఈ చేనేత పని అనేది ఏ ఒక్కరూ ఇద్దరో చేసే పనికాదు మొత్తం 
కుటుంబం తలో చెయ్యి వేస్తేనే అది ఒక రూపుకు వస్తుంది. అందుకే ఈ నేత 
చేనేత అయి ఉంటుంది. 


చేనేత ఇంతకు ముందు కాలంలో మహిళల పనే అనుకునేవారంటే 
ఆశ్చర్యం వేస్తుంది కదా. కాని మహిళలచేతివల్లనే చేనేత కళాకాంతులు 
ప్రపంచానికి తెలిశాయి. నేత నేసేవాడి బాగోగులను చూడడమేకాదు నేత 
నేయడంలోను అంగనలది అందెవేసిన చేయినే. 


శీ తెలుగునాట చేనేత 


అందుకే చేనేత వృత్తి ఒక 
సామరస్యంతో సాగుతుంది అని 
, వి.వి.సుబ్బారావు అంటారు. “చేనేత 
* పరిశ్రమలోని వద్మశాలీయులు 
ఈశ్వరకృప వలన భావనాబుషి 
శక్తిసం పన్నత వల్ల చతుషష్టి కళా 
రహస్యాలను బోధించిన సరస్వతీ 
దేవి కటాక్షం వల్ల అన్ని వృత్తులకంటే 
ఈ చేనేతవృత్తి భిన్నమైంది. ఇందులో 
నన్వేంద్రియాలు వనిచేయాల్సి 
ఉంటుంది. అప్పుడే నేసే నేతలో 
నివుణత వన్తుంది”' అంటారు 
ఆయన. 





కుంచెతో రంగులనద్దుతూ బొమ్మగీయడం కష్టమైనా ఒకింత నేర్చు 
ఉంటే చాలు. చక్కటి ఆకారాన్నితెచ్చి చూపరులను ఇట్టే ఆకర్షించవచ్చు. 
కాని అదే నేతలో అనుకొన్న ఆకారాన్ని సాకారం చేయడానికి ఎంత కష్టపడాలో 
ఒక్క నేతన్న కే తెలుసంటే అతిశయోక్తి కాదు. కులవృత్తిని నమ్ముకొని జీవనం 
సాగిద్దామంటే ఈ చేనేత వృత్తిలో నాలుగు వేళ్లు లోపలికి వెళ్లడం చాలా 
కష్టం. అటువంటి నేపథ్యమున్నాసరే ఇందులో ఎందరో నేతకౌశలం ఉన్నవారు 
తమ తమ నేత పనితనాన్ని ప్రపంచానికి చూపి బెరా అనిపిస్తున్నారు. 


య కాని, చేనేతవారు, పుట్టుకతో చేనేత వృత్తిరీత్యా చేనేత కులాలకు 
చెందిన వారున్నా ఈ వృత్తిని వదిలి ఇతర రంగాలలో కాలుపెడుతున్నారు. 
వ్యాపారాలు, ఉద్యోగాలలోకి వెళ్లడంతో చేనేతవృత్తికారుల కొరతకూడా ఏర్పడే 
ప్రమాదముంది. వీళ్లను ఉద్ధరించడానికి గాను 60 ఏండ్లనుంచే చేనేత 
కాంగైసు లాంటి, సంస్థలు ఎన్నో ఉన్నాయి. ఈ పరిశ్రమలో ఎన్ని 


ప్రస్థావన త్‌ 
ఒడిదుడుకులున్నా శాపగ్రస్తమైన, చిత్రమైన, సజీవమైనా పరిశ్రమ అన్నప్పటికీ, 
వీరి బతుకుదెరువుకు నానావస్థలున్నా స్వాతంత్ర సమరంలో కూడా చేనేత 
పరిశ్రమ ప్రముఖపాత్రను కలిగుంది. 


నేడువిజ్ఞాన పుఠరోగమనంతో రాకెట్‌లాగా ప్రపంచం ముందుకెళ్తూంటే 
చేనేత పరిశ్రమలో తయారయ్యే వస్తాలలోని ఆకర్షణ శక్తి అందర్ని తనదైన 
పంథాలో సమ్మోహితులను చేస్తూనే ఉంది. గద్వాల, పోచంపల్లి, 
నారాయణపేట, ధర్మవరం, సిద్ధిపేట, అలంపూరు, రాజోలు, మాధవరం, 
వరంగల్లు, పొందూరు, బాపట్ల, కొత్తకోట, మంగళగిరి, ఆర్భూర్‌ / పుట్టపాక 
తేలియా రుమాల్‌ చీరలు గుంటూరు జరీ, వెంకటగిరి దక్కా మజ్లిస్‌ ఉప్పాడ 
జాంథాని ఇలా ఏ ఒక్క నేతను తీసుకున్నా అందులోని పనితనం ప్రత్యేకతను 
నిలుపుకొంటోంది. కుట్టులేకుండా నేసిన వస్ర్తంలోనే కళాఖండాల రూపకల్పన 
చేసే చేనేత వృత్తిలో శిల్ప కళా కౌశలాన్ని వర్ణించడానికి అక్షరాలు 
వెదుక్కోవాల్సిందేకదా. 


తెలుగువారి ఆచారసంప్రదాయాలన్నింటిలోనూ చేనేత ఉండాల్సిందే 
అంటే ఎంత చితం. అందుకే ద్వావరయుగంలో ధర్మరాజు 
రాజసూయయాగానికి విచ్చేసిన కర్నాటక రాజులు పట్టువ(స్తాలు, గుజరాతు 
రాజులు ఉన్ని వస్త్రాలు, పాంద్యచోళరాజులు సన్నని నూలు జరీ వస్త్రాలు 
కానుకలుగా ఇచ్చారట. వాత్సాయనుడు రాసిన [గ్రంథాలలో నూలు వడకడం, 
నేయడం గృహిణి ధర్మం అన్నారట. కౌటుల్యున్ని అర్ధ శాస్త్రం నేత నైపుణ్యం, 
మజూరికి సంబంధించిన అంశాలను చర్చించింద్రట. రోము ప్రజలు మన 
నేత వస్తాల మోజుతో అధిక ధరలను పెట్టి కొనేవారట. ఆలియన్‌ ప్రభువు 
కాలంలో బంగారంతో తూచి మన వఫస్తాలు కొనుక్కున్నట్లు చరిత్ర 
తెలుపుతోంది. అందుకేనేమో విదేశీ బాటసారులు, మెగస్తనీసు, మార్మోపోలో 
పాహియాన్‌ లాంటి వారు మనభారతదేశానికి వచ్చి మన చేనేత వస్తాలను 
అబ్బురంగా చూడడం కాదు వారి సొంతం చేసుకోవడానికి ఉబలాటపడేవారు. 


6 తెలుగునాట చేనేత 
జాతీయాభివృద్ధికి వల్నెలే వట్టుగొమ్మలని జాతివిత 
మహాత్మాగాంధీగారు. అన్నారు. ఎందుకంటే ప్రకృతిపురుషుడు అవినాభావ 
సంబంధీకులు, మానవుడు తన చుట్టు ఉన్న ప్రకృతి సమతౌల్యాన్ని 
కాపాడుకుంటేనే అతని జీవనం సాఫీగా సాగుతుంది. ప్రకృతిలో అవతవకలు 
ఉంటే మానవుని జీవనయానం కుంటువడిపోక తవ్చదం. 
గ్రామీణప్రాంతాలలోని పరిశ్రమలన్నీ ఎక్కువగా ప్రకృతిపై ఆధారపడినవే. 
అలాగే వ్యవసాయం తర్వాత చేనేతనే ప్రకృతితో ఎక్కువ సంబంధంకలిగున్న 
పరిశ్రమ. అందువల్లే చేనేతతో పర్యావరణాన్ని కూడా కాపాడుకోవచ్చు. 
ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో కూడా చేనేతకార్శ్మికులే అ(గ్రభాగాన 
ఉన్నారు. దీనికికారణం చేనేత వస్తోత్పత్తికి వాడే పరికరాలు అన్ని ప్రకృతినుండి 
లభ్యమయినవే అవడం. మగ్గం, రాట్నం, కుంచె, అచ్చులు, పించర, నాడె 
ఇలా దాదాపుగా పరికరాలన్నీ కర్రతో తయారైనవే. వీటిని తయారుచేసేవారు 
(గ్రామీణులే. మొదట్లో పత్తి చెట్లనుంచి తీసిన పత్తితోనే దారాలు వడికేవారు. 
ఆ వడికిన దారంతో వస్త్రాలను నేయడం జరిగేది. ఈ వస్త్రాలకు ప్రకృతిలో 
రంగులనే అద్దేవారు. 


పర్యావరణాన్ని కాపాడడానికీ, చర్మ సౌందర్య రక్షణకు, కాలుష్యరహిత 
సమాజంకోసం, వాయు, జల కాలుష్యాలనుదూరంచేయడానికీ, ఉష్ణోగ్రతకు 
అనుగుణంగా శరీరంలో కలిగే మార్పులను కాపాడానికీ, చేనేతేతర ఉత్పత్తులలో 
వాడే కాలుష్యభూయిష్టమైన రసాయనాల విషప్రభావం తట్టుకోవడానికీ విద్యుత్‌ 
శక్తిని ఆదా చేయడానికి, గ్రామీణ ఉపాధి అవకాశాలను పెంచడానికీ , 
భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను సంరక్షణకు, మన ప్రాచీన కళను, 
ఆచారవ్యవహారాలను కాపాడుకోవడానికీ పత్తిరైతులకు బాసటగా నిలవడానికీ 
వివిధరకాల రుగ్మతనుంచి మానవులను కాపాడి సంపూర్ణఆరోగ్యవంతులుగా 
చేయడానికీ ఈ చేనేత వస్త్రం నూరు పాళ్లు పనికివస్తుంది. ఇలాంటి నేత 
వస్తాదుల గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 
దానికీ మనకీ ప్రపంచ తెలుగు మహాసభలు ఉపకరిస్తున్నాయి. 


ప్రస్థావన 7 

ఈ చేనేత చరిత్ర చెప్పడానికి లెక్కపెట్టలేనన్ని రోజులు కొన్ని వేల 
పుటలు కావాల్సి వస్తుంది అంటే అతిశయోక్తికాదు. విదేశీయులు దీన్ని 
తెలుసుకున్నారు గనకనే చేనేత రంగాన్ని నాశనం చెయ్యాలని కుయుక్తులు 
పన్నారు. వాటినన్నింటిని పారద్రోలి తిరిగి చేనేత రంగం అభివృద్ధిదశలో 
ముందుకు పోతుందంటే చేనేత కారులలోఉన్న ఆత్మస్టైర్యమే కారణం. 
స్వాతంత్ర్యకాంక్ష ప్రజల్లో పెరగడానికీ, స్వదేశీ వస్తువుల తయారీకీ చేయూతను 
కల్పించడంలో చేనేత ఉద్యమాలు ప్రముఖపాత్రను పోషించాయి. రేపల్లె, 
గుంటూరు, మద్రాసు, తెనాలి లాంటిప్రాంతాలలో చేనేత సత్యాగ్రహాలు 
ఆంగ్లేయుల గుండెల్లో గుబులు పుట్టించాయి. 


పత్తి చెట్ల నుంచి తీసిన దూదితో చరఖామీద నూలు వడికేవారు. 
40నెంబరునుంచి 120 నెంబరు వరకు ఈ నూలు ఉండేది అంటే ముతక 
గుడ్డనుంచి అతినన్నని వ(స్తోత్పత్తికి ఈచరఖా మీద తీసిన నూలు 
ఉపయోగపడుతుంది. 


నూలు లాగానే పట్టు చేనేత కూడా ఉంది. దీనికి మల్చరీ, మూగా, 
టస్సార్‌, ఇరీ మొదలగు పట్టుపురుగులను పెంచివాటినుంచి పట్టుదారాన్ని 
తీసుకుని పట్టు చీరలను, ధోవతులను ఇంకా ఇతర చేనేత వస్త్రాలను 
తయారుచేస్తారు. 


ఇలానే నులక, పురికోస పరిశ్రమలు, జౌళి పరిశ్రమలు, ఉన్నిపరిశ్రమ, 
జనపనార పరిశ్రమ, తివాచీ పరిశ్రమ, నవారు పరిశ్రమ, కలంకారీ 
పరిశ్రమలు వర్ధిల్లుతున్నాయి. 


నవారు పరిశ్రమల్లో స్రీలదే పైచేయిగా ఉంటుంది. అతి సులభంగా 
తెలుపు, ఇతర రంగులతో ఉండే నవారు నేయడంలో ప్రీలే ముందుంటారు. 
తివాచీ పరిశ్రమలోకూడా స్త్రీలే శ్రమను చేస్తున్నారు. వీరికి కావాల్సిన ఆకారాన్ని 
ముందుగా బట్టపైన చిత్రీకరించుకుని దానిని తివాచీ నేతకు అనువుగా 
మలుచుకుని తివ్సావీ. తయారీకి వీరు శ్రీకారం చుడతారు. హైదరాబాదు, 


8 తెలుగునాట చేనేత 


ఏలూరు, వరంగల్‌ లాంటి ప్రాంతాలే తివాచీల ఉత్పత్తిలో ముందున్నాయి. 
బనియన్ల తయారీని చిన్న పిల్లలు సైతం చేస్తారంటే ఆశ్చర్యంవేస్తుంది కదా. 


ఇక అత్యంత ప్రసిద్ధిపొందింది కలంకారీ వస్త్రం. దీని తయారీలో 
పురాణ ఇతిహాస గాథల్లోని సన్నివేశాలు దేవుళ్లు, మనుష్యులు, జంతువులు, 
లతలు, పుష్పాలు కొమ్మలు, వృక్షాలు, దేవాలయాల శిల్ప్చచాతుర్యం ఇంకా 
ఎన్నింటినో పట్టిచూపించే కలంకారీ వస్త్రం తయారీలో కరక్కాయలు బాగా 
నలగొట్టి నీళ్లల్లో నానబెట్టి ఆరసంలో పాలు కలిపి ఈ కలంకారీ బట్టను 
ముంచుతారు. ఇలా నానిన బట్టను ఎండలో ఆరబెట్టి చింతపుల్ల 
కాల్చినబొగ్గుతోచిత్రించదల్చుకున్న బొమ్మను గీస్తారు. తర్వాత నల్లరంగు 
సొల్యూషన్‌ తో దీనికోసం నిర్మించబడ్డ ప్రత్యేక కలంతో బొగ్గులైను మీద గీచి 
పని పూర్తిచేస్తారు. ఇలా చేసే క్రమంలో చిన్నచిన్న ప్రక్రియలూ ఉంటాయి. 
ఇలా తయారయ్యే కలంకారీ అద్దకం పరిశ్రమలో కృష్ణా చిత్తూరు జిల్లాలు 
ముందున్నాయి. 


రంగులు అద్దడం కూడా చేనేత పరిశ్రమలో భాగమైనా;దీని ప్రత్యేకతలు 
దీనికి ఉన్నాయి. నూలుకు, బట్టకు శాస్త్రీయంగా, సాంకేతికంగా రంగు ఎలా 
పడుతుంది అన్న విషయాన్ని గుర్తించడానికి ఎన్నో సిద్ధాంతాలు నోయి. రంగు 
వేసే సేటప్పుడు రసాయనిక పదార్థాల వలన గాని, ఉష్ణం వలన్‌గానీ, నూలు 
బట్టలలోని పైపొరల్లో ఉండే సూక్ష్మమైన పొరలు విచ్చుకొని రంగులేణువులు 
చిక్కుకుని పోవడం మళ్లీ వాటిని చన్నీళ్లతో కడిగినప్పుడు మూసుకుని పోవడం 
ఇలాంటి వన్నీ ఎన్నో ప్రక్రియలు న్నాయి. 


ఈ రంగులలో సహజ సిద్ధమైన రంగులతో పాటుగా కృతిమ రంగులను 
కూడా ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా డైరెక్టు రంగులు, రియాక్టివ్‌ రంగులు, 
సల్ఫర్‌ రంగులు, నెఫ్తాల్‌ రంగులు, వ్యేట్‌ రంగులు. రంగులద్దడంలో చాలా 
రకాలున్నాయి, ఇవి డైయింగు విధానంలో ఉపయోగించడం జరుగుతుంది. 


ఇలా తయారైన వస్త్రాన్ని పూర్తి తయారీలో ఖినిషింగుకూడా 
'ప్రముఖపాత్రను వహిస్తుంది. 


ప్రస్థావన 9 

బట్టపై వేసే ప్రింటింగు కూడా అతి ముఖ్యమైంది. దీన్ని టై అండ్‌ 
డైయింగుద్వారా కలంకారీ ద్వారానే కాక మిల్లు సామగ్రితో అతి వేగంగా 
ప్రింటింగు చేసే నైపుణ్యాన్ని కలిగిఉన్నారు. వీటిల్లో ముఖ్యంగా ఓవర్‌ రెసిస్ట్‌, 
డిన్‌చార్జీప్రింటింగు ఉన్నాయి. ఒకటికంటే ఎక్కువ ప్రింట్‌చేస్తే ఓవర్‌ 
ప్రిటింగుఅని, మైనింగు ఉపయోగించి చేస్తే రెసిస్టు పద్ధతి అని అనవచ్చు. 


మిల్లుల్లో ప్కీన్‌ రోలర్‌ (స్పేఫోటో, హ్యాండ్‌బ్లాక్‌, బాటిక్‌ ప్రింటింగు, (ఇదే 
బ్రష్‌ పెయింటింగు) బండనీ పద్ధతి, హ్యాండ్‌ రోలర్‌ ప్రింటింగు లతో డిజైన్ల 
అద్దకం వేస్తారు. 


ఇలా మనం కట్టుకునే బట్టవెనుక వస్రోత్పత్తికి ఎంతో శ్రమ ఉంది. 
అందుకే వస్తోత్పత్తి అంటే మాటల్లో చెప్పలేనిది అంటారు. 


_ ఇన్నివిధాలుగా ఉపయోగపడే ఈ చేనేత ప్రత్యక్షంగా, పరోక్షంగా 
సుమారుగా దేశవ్యాప్తంగా 65లక్షల మందికి ఉపాధిని కల్పిస్తోంది. దీనికి 
గాను దాదాపుగా 35లక్షల మగ్గాలు వాడుకలో ఉన్నాయని కొన్ని చేనేత 
సర్వేలు తెలుపుతున్నాయి. దేశంలో 2005-06 కాలంలోనే చేనేత, మిల్లు 
యంత్ర మగ్గాల ద్వారా 61,880 చ.మీ పైగా వస్తఉత్పత్తి జరిగింది. 


దీనిలో16% వరకు చేనేత రంగం ఉత్పత్తి ఉంటుందనేది ఒక అంచనా. 
నేటికాలంలో చేనేత రంగం ఎన్నో పెనుసవాళ్లను ఎదుర్కొంటోంది. కాని, 
చేనేత మగ్గాలపై ప్రధానంగా నూలు ఆధారంగా నేతపని కొనసాగుతున్నా 
దారపు పోగుల వినియోగ విధానం మరియు ఫైబర్‌దారాలను సమానస్థాయిలో 
ఉపయోగించుకునే నైపుణ్యాన్ని నేత కార్మికుడు నేడు కలిగియున్నాడు. 
అయినప్పటికీ నేత కార్మికుడు కష్టాలకొలిమిలో రగలిపోతున్నాడు. యాంత్రిక 
యుగం చేనేత లో ఎన్నో మంచి మార్పులను తీసుకొచ్చినప్పటికీ కూడా నేత 
కార్మికులకు ఆకలిచావులు తప్పడంలేదు. లెక్కపెట్టలేనన్ని కష్టాలున్నా మాన 
మర్యాదలను కాపాడే నేర్చు మనకు భగవంతుడు ఇచ్చాడన్న అపారమైన 
అనంతమైన విశ్వాసంతో చేనేతకారులు వస్తోత్పత్తిని చేస్తున్నారు. ఇంకా 
చేయడానికే నడుం బిగించే ఉన్నారు. ఇప్పుడు చేస్తున్న వారే కాక వీరి నైపుణ్యాన్ని 


10 తెలుగునాట చేనేత 


అందిపుచ్చకోవడానికి కూడా వీరి వారసులు తయారుగానే ఉన్నారు. కానీ 
రాబోయే వారసుల్లో బతుకు భయం కల్లిస్తోంది. ప్రపంచం అంతా ముందుకు 
పోతుంటే చేనేత కార్మికులు ఉరికొయ్యలకు బలి అవుతున్నారంటే ఇక ఈ 
రంగానికి ఇష్టపడి వచ్చే వారు ఎవరుంటారు? 


ఎన్ని ఉద్యమాలు చేసినా ఎన్ని మహాసభలు పెట్టించినా ఎవరేమి 
చెప్పినా బడగుజీవి ఇంకా బుడి బుడి నడకలలోనే ఉన్నాడంటే చేనేతలక్ష్మికి 
తలవంపులే కదా. అందుకే చేనేత కారుడి స్థానంలో మనముంటే ఏ 
.విధంగా ఉంటామో అని ఆలోచించి వారికి తగిన సదుపాయాలను కూర్చాలి. 
దీనిలో వెనుకంజ వేస్తే అది భారతమాతకే ద్రోహం చేసినట్లు అవుతుంది. 


భారతమాతప్రియమైన బిడ్డలు చేనేత కారులు. వీరి ఆలనాపాలనా 
చూడాల్సిన బాధ్యత ఒక్క ప్రభుత్వానిదే అని ఊరుకోకూడదు. ఈ దేశంలో 
నివసించే వారందరూ తన చేనేత సోదరిడి గురించి అహర్నిశమూ 
ఆలోచించాల్సిందే. కూడు, గుడ్డలకు వెసలుబాటు ఉంటే తనంతట తానే 
ప్రపంచ ప్రఖ్యాతిని తీసుకువచ్చే నేర్పును అరచేతిలో పట్టుకూర్చున్న చేనేత 
కారుడిని దినదినమూప్రోత్సహించాలి. 

కనక బెత్సాహికులు, నేడు వర్ధమానులుగా ఉన్న చేనేత కార్మికులు 


చేనేతలోని మర్మాలను పూర్తిగా తెలుసుకుని ఆధునికావసరాలకు తగ్గట్టుగా 
చేనేతను నిలబెట్టాల్సిన అవసరం ఉంది. 





చేనేత స్వరూపం 

పురాతన భారతీయ సంస్కృతి సంద్రాయాలకు ఆనవాళ్లు జానపద 
కళలు. వీటిలో ప్రముఖమైంది చేనేతనే. ఆదిమానవునిగా ఉన్న మనషి 
ఆధునికతను సంతరించుకోగలిగాడు అన్నదానికి కొలబద్ద అతడు ధరించిన 
వస్త్రమే. క్రీస్తు పూర్వం తరవాత అందుబాటు ఉన్న చరిత్ర అంతా నేతవస్తాలకు, 
వాటిని నిర్మించే వారికి అత్యంత ప్రాధాన్యాన్ని ఇచ్చినట్లు తెలుస్తోంది. 
పందొమ్మిదవ శతాబ్దిలో (ప్రారంభవుయిన పారిశ్రామిక విప్లవం 
నేతకార్మికులను నిలువనీడలేకుండా చేయడంలో నాంది పలికింది. 


మరయంత్ర సృష్టి చేనేత రంగంలోనివారిని అగాథంలో నెట్టివేసే 
ప్రమాదాలను ఆరంభింపచేసింది. ప్రపంచంలో వస్తున్న వేగం నేత కార్మికులు 
అందుకోలేక చతికిలబడే ప్రమాదం ముంచుకొచ్చింది. అప్పుడప్పుడే విదేశీ 
దురాక్రమణకు చరమ గీతాలాపన చేసి మిశ్రమ ఆర్థికవిధాన ప్రణాళికతో 
మన భారతదేశం ముందుకు అడుగువేసింది. ఇటు పారిశ్రామికంగా పురోగతి 
సాధిస్తూనే అటు గ్రామీణ కులవృత్తులను ప్రోత్సాహించడం మొదలుపెట్టింది. 
దీనిలో భాగాలే సహకార సంస్థలు, సేవలు, సబ్సిడీల ఆవిర్భావం. దీనివల్ల 


12 తెలుగునాట చేనేత 

కొంత చేనేత రంగ ఉత్పాదనలో లోటు జరిగినా తెలుగునాట ఉన్న చేనేత 
తన ప్రత్యేకతను చాటుకోవడాన్ని అవకాశంగా తీసుకుంది. తెలుగువారి 
గద్వాల, పోచంపల్లి, నారాయణపేట, సిద్ధిపేట, వెంకటగిరి, గుంటూరు, 
చీరాల, పేరాల, మాధవరం, పుట్టపాక మొదలైన ప్రాంతాలలోని అద్భుత 
చేనేత వ(స్తాలు రాషష్టపరిధులు దాటి దేశ సరిహద్దులను అధిగమించి 
ఖండాంతరాలలో తమ తమ ఉనికిని చాటుకోవడం మొదలు పెట్టాయి, 
అమెరికా శ్వేతసౌధం అలంకరణకు మన చేనేతలే కావాల్సి వస్తోందంటే 
తెలుగునాట చేనేత గురించి చెప్పాల్సినసంగతి ఏముంటుంది? విజయనగర 
రాజుల కాలంనుంచి తీసుకున్నా రాజలు, రారాజులు, సుల్తాన్‌లు,జమీందార్హు, 
ఈస్టిండియా కంపెనీ వారి చేత కూడా మెప్పుపొందింది. ఆదరించబడిందంటే 
చేనేతకున్న వైశిష్ట్రమేమిటో తెలుస్తోంది కదా. 


అత్యంతావశ్యాకాలైనవాటిలో గుడ్డ .రెండవదని, తిండికన్నా చాలా 
ముఖ్యమైనవాటిల్లోగుద్దే ప్రధానమైనదని అందరూ అనుకుంటారు. అంతేకాదు, 
మనిషి వ్యక్తిత్వాన్ని నిలబెట్టేది, పట్టిచూపేది తాను కట్టుకునే బట్టనే. అందుకనే 
ఇప్పటికీ పెద్దపెద్ద కంపెనీలు తమతమ ఉద్యోగులకు వారు వేసుకునే బట్టల 
విషయంలో (డ్రస్‌కోడ్‌ పెడుతున్నాయి. దీని వల్ల వారి సంస్థల గుర్తింపే కాక 
చేనేత కళాకారులకు వారు ఇస్తున్న ఇతోధిక సాయం అని చెప్పవచ్చు కూడా. 
అంతేకాక ఇంటర్వ్యూలలోనూ, ఇతరత్రా అంటే వారు చేస్తున్న పనిని ఇతరులకు 
అర్ధం అయ్యేటట్టుచెప్పడానికి కూడా వారు కట్టుకునే వ'స్తాలు కూడా 
ఉపయోగపడాతాయి. ఈ గుడ్డను తయారు చేయడంలో చేనేత రంగమే 
(ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. మనకు స్వాతంత్ర్యం సిద్ధించేనాటికి: 
దాదాపుగా 4 లక్షలకు పైగా గ్రామాలు ఈ చేనేతవృత్తినే ప్రధాన వృత్తిగా 
ఎంచుకుని తమ మనుగడను సాగిస్తున్నాయి. అంటే చేనేత పరిశ్రమ ప్రాభవం 
ఎంతటిదో వేరుగా చెప్పనవసరంలేదు. 


చేనేత పుట్టుక, పూర్వాపరాలు 13 


కతు 





ఇక్కడ భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు అంటే మహారాష్ట్ర గుజరాత్‌, 
తమిళనాడు, బెంగాల్‌, హర్యానా లాంటివి పారిశామికీకరణను 
స్వాగతించాయి. దానివల్ల వారికి మరమగ్గాలు, పవర్‌లూం, మిల్లు రంగాలు 
దరిచేరాయి. దీని వల్ల లక్షలాది కార్మికులకు ఉపాధి చేకూర్చబడింది. దానితో 
చేనేత రంగం కొన్ని కొన్ని ప్రాంతాలలో మూడు పూవులు ఆరుకాయలుగా 
వర్థిల్లడం మొదలుపెట్టింది. 


సంలు ళు 


ఇదంతా నాణానికి ఒకవైపు. మరోవైపు చీకటికోణం. ఇలా ప్రధాన 
వృత్తిగా కొనసాగే ఈచేనేత పరిశ్రమ ఎన్నో ఒడిదుడుకులను చవిచూడాల్సి 
వచ్చింది. మరెన్నో కష్టనష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రభుత్వం ఇచ్చే 
సబ్సిడీలు, పథకాలు, ప్రభుత్వఉదారతనం వారి ఓటు బ్యాంకుకోసంవేసుకున్న 
ప్రణాళికలు అప్పటివరకు చేనేత కళాకారుడిగా గీర్తింపు పొందుతున్న నేతన్నను 
నేతకార్శికుడిగా రోజుకూలిగా మార్చేసింది. అత్యంత ఆదరణచూపి గౌరవాన్ని 
ప్రదర్శించి సంవత్సరానికి సరిపడే ఆదాయాన్నిచ్చి వారికి కావాల్సిన వస్త్రాలను 
అడిగి నేయించుకు నేవారు. దీనితో తరతరాలుగా వస్తున్న నేత పనితనానికి 
తిలోదకాలు ఇచ్చేవారు ఎక్కువ అయ్యారు. ప్రభుత్వ పథకాలు నేతికార్మికుని 
చేతిలోని నాణ్యతను పోగొట్టుకునేలా వ్యవహరించారు. తర్వాతర్వాత ఆర్థిక 
పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం తాము ఇచ్చిన సబ్సిడీలు, పథకాల అమలును 
తగ్గించడం ప్రారంభించింది. దానితో అసలే పొగచూరుతున్న చేనేత రంగంలో 


కేశ తెలుగునాట చేనేత 
చీకట్లు కమ్ముకోసాగాయి. స్వయం స్వాలంబన, ప్రపంచీకరణ, డబ్యు. టి. ఓ. 
ద్వారా జిఎటిటి అ(గ్రిమెంటు మొదలైన నూతన ఆర్థికవిధానాలు దేశీయకుటీర 
పరిశ్రమలకు కాటు వేసే కాలనాగులయ్యాయి. 


అవగాహనా రాహిత్యం చేనేత కార్మికులలో ఉండటంతో ముఖ్యంగా 
ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక విప్లవానికి చేరువకాలేకపోయాయి. ఎంతో 
మంచి ప్రావీణ్యులున్న తెలుగునాట చేనేత కళాకారులు వలసలుపోవజొచ్చారు. 
వారు వారి నిత్యావసరాలను తీర్చుకోవడం (ప్రధాన సమస్య కనక 
దాన్నిఅధిగమించటానికి వేరే ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు. ఇలా వెళ్లగా 
మిగిలిన వారికి కూడా పవర్‌లూంలు, మర మగ్గాలు లేక చేతితో నేసే 
వస్త్రాన్ని మిల్లు బట్టకు లాగా అతి తక్కువధరకు అమ్ముకోలేక నేతన్న 
వెర్రిచూపులు చూడసాగాడు. ఇలాంటి పరిస్థితులలోనే సహకార సంస్థలు, 
సేవా సదన్లు ఆరంభం అయ్యాయి. కోస్తా ప్రాంతంలో ప్రగడ కోటయ్యగారు, 
రాయలసీమలో మాచాని సోమప్పగారు అపెక్సు మార్కెటింగు సంస్థలను 
ఏర్చరుచు కున్నారు. వారి వారి ప్రాంతాలలో చేనేత ఉత్పత్తులకు 
మార్కెంటింగుసౌకర్యాన్ని కలిగించారు. మరలా ఇక్కడా కూడా స్వార్ధపరుల 
ఆలోచనవల్ల తిరిగి చేనేత కార్మికులకు నష్టాలే వచ్చాయి. ఆప్కో అనే రాష్ట్రస్థాయి 
సహకార సంస్థను అసెంబ్లీ శాసనం ద్వారా ప్రభుత్వం స్థాపించింది. కాని 
పవర్‌లూమ్స్‌, మిల్లులు చేనేతరంగంలో అడుగిడితే నష్టాలు వస్తాయని, 
నేతకార్మికులకు ఉపాధి కోల్పోతారనే ఆలోచన్లతో మన ఆంధ్రప్రదేశ్‌ వాటిని 
సంపూర్తిగా ఆహ్వానించ లేకపోయింది. దీనివల్ల మన రాహ్ట్రానికి రావాల్సిన 
యంత్రపరికరాలు ఇతర రాస్ర్రాలకు తరలించబడ్డాయి. 


కాని, వలనవెళ్లినవారిలో చాలామంది అక్కడున్న ఆధునిక 
యంత్రసామ(గ్రిని ఉపయోగించుకుంటూ షోలాపూర్‌, భివాండి, బొంబాయి, 
సూరత్‌ అహ్మదాబాద్‌, లాంటి ప్రదేశాలో వాప్యార వాణిజ్యాలను 
అభివృద్ధిచేసుకున్నారు. లాభాలను గడించసాగారు. 


చేనేత పుట్టుక, పూర్వాపరాలు కేర్‌ 
అప్పటికాలంలో పవర్‌ లూమ్స్‌, షటిల్‌ మగ్గాలు, జకార్డు మగ్గాలు, 
స్పిన్నింగు మిల్లులు ప్రాసెసింగు మిల్లులాంటి వాటి స్థానంలో నేడు నిత్యాన్వేషి 
అయిన మనిషి కంప్యూటర్‌ సాయంతో ఎయిర్‌జెట్‌ మగ్గాలు, వాటర్‌జెట్‌ 
మగ్గాలను తయారుచేశాడు. ఇవి ఉత్పత్తిలోనూ నాణ్యతలోనే మర మగ్గాలకన్నా 
పదిరెట్లు అధికంగా పనిచేయసాగాయి. దీనితో ఎన్నో ప్రాంతాలోని చేనేత 
పరిశ్రమ కుంటుపడింది. ఆధునిక టెక్నాజీని ఎలా ఉపయోగించుకోవాలన్న 
దధ్యానను పెంచకుండా నేతన్నలు ఒకరిపై మరొకరు నిందలు 
మోపుకుంటూకాలం వెళ్లబుచ్చసాగారు. అప్పుడు కడపుమండిన నేతన్న ఉద్యమ 
బాటను ఎంచుకున్నాడు. దేశనాయుకుల వాొదళ్లను కట్టడి 
చేయసాగాడు. స్వార్థపరుల ఆలోచన్లకు గండికొట్టనారంభించాడు. 


కొన్ని కొన్ని డిమాండ్లను ఉద్యమాలు ప్రభుత్వ దృష్టికితీసుకువచ్చాయి. 
ఉదాహరణకు చేనేత దారుల దగ్గరనిలిచిపోయిన వస్తాలను ప్రభుత్వంచే 
కొనుగోలు ఏర్పాటు, రంగులు, రసాయనాలు, నూలు లెవీ పద్ధతిన 
'సేకరించడం వాటిని చేనేతదారులకు సబ్సీడీ రూపంలో ఇవ్వడం, ప్రత్యేక 
బ్యాంకు రుణాలు కల్పించడం, సాలీస 2000 వేల కోట్ల చేనేత సంక్షేమానికి 
కేటాయించడం, చేనేత కారులకు గృహవసతి, ఆరోగ్యం, సాంఘిక సమాజ 
రక్షణ వగైరాలాంటివి. కాని ౪ కన్నీ ఆయా రాజకీయనాయకులు ఓట్లకాలంలో 
చేస్తామని చెప్పటం, ఆతర్వాత మోచేయి చూపడంబేక వారికి కావాల్సినవాటిలో 
అరకొర ఇవ్వడం రూపాయి చ్చి 10 రూపాలయలు ఇచ్చినట్లుగా ప్రచారం 
సాగించడం లాంటివి చేయగం నేటివరకు కొనసాగుతూనేఉంది. 


ఇలాంటి పరిస్థితులలో ప్రపంచం ఆధునికతను అలవర్చుకోవడానికి 
ప్రీలు చీర కట్టుడు నుంచి చుడీవార్లు, స్కర్టులు, గౌన్లు పురుషులు ధోవతుల 
స్థానంలో షర్టు ప్యాంట్లు లాంటివి చేరాయి. సింధథిటిక్‌, పాలిస్టరు వస్త్రాలు 
సౌకర్యవంతంగా ఉన్నాయని ప్రజలు తలచడం మొదలయింది. 


(వభుత్వానరాలకు అవరనరవైన వ(స్తాలను చేనేత 
రంగంనుండిమాత్రమే కొనుగోలు చేయాలన్న లివరీ పథకం కూడా విఫలం 


16 తెలుగునాట చేనేత 


కాజొచ్చింది. దీనికి కారణం వస్త్రాలలో నాణ్యత లోపించడం, సరియైన 
సమయానికి వ(స్తాలను అందించలేక పోవడం, దీనివల్ల సహకార 
సంమాలల్లోని అమ్ముడు పోకుండా మిగిలిన వటస్తాలు గుట్టలుగా 
పేరుకుపోయాయి. అమ్మకాలు లేకపోతే ఉత్పత్తిని ఎక్కడనుంచి ఉంటుంది? 


కాని, ఉత్పత్తిదారునిలో కళ ఇంకా జీవించే ఉంది. వానిలో ఆశ 
మారాకు వేస్తూనే ఉంది. ఆధునికావసరాలకు తగ్గట్టుగా చేనేతకు మలిస్తే 
అది పోటీప్రపంచంలో అగ్రభాగాననే నిలుస్తుంది అన్న ఆలోచన్లు చేనేత 
కళాకారులలో కలిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉత్పత్తిసేవారంగాల్లో 
పరిణామ క్రమంలో వచ్చిన మార్పులను ఆహ్వానిస్తూనే ఆత్మనూన్యతాభావాన్ని 
త్యజించాల్సిన అవసరం ఉంది. భావదాస్యశ్చంఖలాలను విడగొట్టుకొని తనదైన 
సృజనాత్మకత ఆలోచన్ల కు వెలికి తీయగలగాలి. ఆచార సంప్రదాయాల 
పేరుచెప్పి మరుగున పడపోకుండా వాస్తవంగా ఆలోచిస్తూ ఇప్పుడున్న 
పరిస్థితులకు తగ్గట్టుగా నేతగుడ్డల్లో మార్పుతీసుకురావాలి. మానవుడు ఎంతగా 
పురోగమించినా రాకెటు ప్రయాణించినా అంగాకర (గ్రహంలో కాపురం 
చేసినా దుస్తులను మాత్రం వేసుకోకుండా ఉండడుకదా. అందుకే ఏ 
సమయంలో ఎలాంటి దుస్తులను వినియోగదారుడు కోరుకుంటున్నాడో 
తెలుసుకుని చేనేత వస్త్రాన్ని ఆ విధంగా మలవగలిగిన నాడు వెనక్కు 
తిరిగిచూడాల్సిన అవసరం ఉండదు అనేది మాత్రం నిర్వివాదాంశం. 


ఇలాంటి చేనేత కళాకారులలో వస్త్ర ప్రపంచంలో ఉండడానికి ఈ 
చేనేతను తమకులవృత్తిగా ఎంచుకోవడానికి సంబంధించిన ఆసక్తికరమైన 
గాథలు ప్రచారంలో ఉన్నాయి. 
పురాణగాథ 

మార్మందేయ, బా, విష్ణు, స్కాంద, మత్స్య (బ్రహ్మవైవర్తన 
పురాణాలలో చేనేతకు సంబంధించిన' ఆఇంశాలున్నాయి. భాగవతంలోను, 


పద్మపురాణం, నారద పురాణాలు కూడా ఈ వేదశీర్పుని జీవితగాథను తెల్పుతు 
న్నాయి. ఒకానొక కాలంలో భృగుమహర్షి వంశంలో మృకండుడనే మహర్షి 


చేనేత పుట్టుక, పూర్వాపరాలు 17 
ఉండేవారు. ఆయన భార్య మనస్విని. వీరికి మార్మండేయుడను పుత్రుడు 
ఉండేవాడు. ఈ మార్కండేయుడు శివభక్తుడు. ఒకసారి మార్మండేయుడితో 
దేవగణాలు ఆలోచించి దేవతలను హింసించే కాళువ్యుడనే రాక్షస సంహారం 
కోసం, వస్రసృష్టికోసం, యజ్ఞం చేయాలనుకొన్నారు. వారందరి ఆలోచన్ల 
ప్రకారం మార్కండేయుడు శ్రీహరి ఉపదేశానుసారంగా మహావారుణికమను 
యజ్ఞంచేశాడు. దానినుండి శ్రీహరి అంశయైన సకల దేవగణాల భావనలతో 
వేదశీర్నుడు అను బాలుని పుత్రుడిగా వైశాఖ శుద్ధ పంచమినాడు పొందాడు. 
ఇతడే భావనాబుషిగా ఖ్యాతి పొందాడు. 


ఇతడే నేడున్న నూలు వస్త్రానికి ఆది పురుషుడు. ఇతడినే దేవతల 
భావనల ఫలంగా ఆవిర్చివించాడు కనక భావనాముని అని, భావనాబుషి 
అనే కూడా పిలిచే సంప్రదాయం ఏర్పడింది. ఇతడు యుక్తవయస్సుడైన తర్వాత 
మార్కండేయుడు పిలిచి త్రిమూర్తులను పూజించి, అర్చించి వస్త్రాన్ని తయారు 
చేయడానికి ప్రారంభం చేయవలసిందిగా ప్రోత్సహించాడు. అప్పుడు 
భావనాబుషి వైకుంఠానికి వెళ్లి అక్కడి వైకుంఠనాథుడిని చూసి చేతులు జోడించి 
ప్రార్ధించాడు. 


వేదశీర్నుని ప్రార్థనను ఆలకించి ఒక మవో మీంత్రాన్ని 
ఉపదేశించాడు. “ వేదశీర్నా! నీవు ఈ మహామంత్రాన్ని 101సార్లు పఠించండి. 
దాని వల్ల నా నాభినుంచి వెలువడిన తామర తూడు నుంచి నీకు మాలు, 
పట్టు, జరీ తంతువులు ఉద్భవించి వస్తాయి” అని చెప్పాడు. స? 





18 తెలు.ఫనాఓ బీనేత 

ఆ తర్వాత నీవు సత్య, కైలాస లోకాలను వెళ్లి వారిని కూడా 
వూజింవమని చెప్పాడు. వేదశీర్నుడు అలానే చేనర్తూ వెొుదటగా 
పార్వతీపరమేశ్వరుల కడకు చేరాడు. ఆదిదంపతులను దర్శించిన వేదశీర్నుడు 


అభివాదం చేసి స్తుతించాడు. 


కైలాసనాథుడు సంతృప్తి చెంది “కుమారా! బుగ్వేదంలోని ఓతమనే 
మంత్రాన్ని పఠించండి. నీకుఅనులు కూర్చిన నిలువు పడుగును, అధర్వణాన 
ఉన్న ప్రోతము అనే మంత్రంతో పేక కండెలను లభిస్తాయి” అని చెప్పాడు. 
మహా(ప్రసాదమని చెప్పుతూ ఆదిదంపతులకు నమస్కరించి అటనుంచి 
బ్రహ్మలోకానికి బయలుదేరాడు అక్కడ సరస్వతీదేవి సమేత విధాతనుతించాడు. 


వారు భావన యొక్క నుతులకు సంతోషించి “ఓ యజ్ఞఫలా! నీవు 
వచ్చిన పని మాకు అర్ధం అయింది. నీకు విష్ణుమూర్తి ప్రసాదించిన 
తంతువులనుంచి, శివుడు ప్రసాదించిన ఓతప్రోత మంత్రాలను ఉపయోగించి 
నేను సృష్టించి ఇచ్చే మగ్గం, రాట్నాది పరికరాలచేసమస్తలోకాలకు వస్ర్తాలను 
తయారు చేయండి. నీ కోరిక శ్తాఘించదగినదిొొఅని అంటూ మగ్గం, రాట్నం 
౮ాంటి వస్తుపరికరాలను సృష్టించి వేదశీర్నునకు ఇచ్చారు. వేదళీర్నుడు వారి 
(మొక్కులిడి తిరిగి భూలోకానికి వచ్చి త్రిమూర్తులను ప్రార్థించి వస్త్రాలను 
నేయడం మొదలుపెట్టాడు. పట్టుపీతాంబరాలను, తెల్లని ధోవతులను 
తయారుచేసి త్రిమూర్తులకు భావనాబు[, సమర్పించాడు. వాటిని చూసిన 
నారు అమితానందమనస్సులై భావనాబుషిని ఆశీర్వదించారు. 


ఆ తర్వాత తన ప్రపితామహు౪.ప, తన తల్లిదండ్రులకు వస్త్రాలను 
సమర్పించాడు. కాని, కైలాసవాసుడు వాటిత్‌ సంతృప్తి పడలేదు. దాన్న 
గమనించిన భావనుడు పరమశివుడికి ఎందుకు ప్రీతి కలిగించలేకపోయానని 
నిరాశపడి భక్తియుక్తులతో మీకు నేనేమీ సేవ చేసెదను అనిఅడిగాడు. అప్పుడు 
శివుడు “నాయనా మహావారుణీ యజ్ఞఫలుడివి గదానీవు. 


నేనే సమస్తలోకాలకు సర్వశుభాలను ఇచ్చేవానిని కదా. మరి నీవు 
ఈ కాషాయాంబరాలు కట్టుకొమ్మనెనియెడల ఏ విధంగా నెనె 


చేనేత పుట్టుక, పూర్వాపరాలు 19 


స్వీకరించవలెను”అని అన్నాడు. అప్పుడు ఆ వేదశీర్నుడు “త్రినేత్రుడా నా పై 
దయ నుంచి నీకు ఎలాంటి వస్త్రాలు కావలెనో చెప్పండి” అన్నాడు. “విభూతి 
ధరించి స్మశాన వాసిన గదా నేను కనక నాకు నీవు పులిచర్మాన్ని తెచ్చియివ్వము 
నేను ధరిస్తానూఅని చెప్పాడు. మహా ప్రసాదం అని భావనుడు వెనుతిరిగాడు. 
ఎంతో వేదనతో పులి అన్వేషణం చేస్తున్నాడు. ఇంతలో దీనినంతా 
తెలుసుకొంటున్న సూర్యుని పుత్రిక, వేదశీర్నునిపై మనుసును నిలుపుకొన్న 
భద్రావతి అను కన్యకారత్నం శాంబరీ విద్యను ఉపయోగించి పులులన్నింటిని 
ఉదయాద్రికి తరలించింది. 


అది తెలియని 
వేదశీర్నుడు అడవులను 
వాతకనారంబించాడు 
దీన్నంతా చూన్తున్న 
లోకకల్యాణ గుణుడైన 
నారదుడు భావనుడి దగ్గరికి 
వెళ్లి “భావన భద్రావతి 
ఉవయోగించి శాంబరీ జై 
విద్యవలన వమలులన్ని చే 
ఉదయాద్రిలో ఉన్నాయి. ఆ త్న 
భద్రావతిని మెప్పించి నీవు "శ్వ 
ఈ పులిచర్మాన్ని తెచ్చుకొ 
నుముఅని చెప్పాడు. 





నారదోపదేశంతో వేదశీర్నుడు ఉదయాద్రికి వెళ్లి అక్కడ సూర్య 
భగవానుడికి నమస్కరించి ఈవిషయం తెల్పాడు. భద్రావతి వచ్చి నీవు నీ 
అంకుంఠిత దీక్షతో ఈ పులులలో దేనినైనా వశపర్చుకొనండి. దాని వలన 
ఈ దీక్షాబద్ధతలను చూసాం అని చెప్పింది. వేద శీర్చుడు త్రిమూర్తులకు 
అంజలి ఘటించి పులుల మధ్యలోకి వెళ్లి ఒక పులిని పట్టుకొని దానిపై 
దర్భపుల్లను అభిమంత్రి వేయగా అందునుండి ఓ దివ్యపురుషుడు వెలువడ్డాడు. 


20 తెలుగునాట చేనేత 
ఇదేమి చిత్రమని చూడగా ఆ దివ్యపురుషుడు వేదశీర్నునకు 
నమస్కరించి తాను ఒక గంధర్వుడినని, గర్వాతిశయం వలన తనకుఉన్న 
కామరూప విద్యలను ఉపయోగించి మునికన్యలను హింసిస్తుండగా 
యాజ్ఞవల్యుడు నన్ను నిందించి నాకీ రూపం వచ్చేటట్లు శపించాడు. 


వాస్తవాన్ని తెలుసుకున్న నేను ఆ మహాముని పాదాలపై పడి 
ప్రార్ధించగా కాలాంతరాలలో మహావారుణిక యజ్ఞం నుండి ఉద్భవించిన 
వేదశీర్నుడు నీకు శాపవిమోచనం కలిగించడు. నీవు ధరించి ఈ పులిరూపంలోని 
చర్మం పరమశివుడు ధరిస్తాడని శాపవిమోచనాన్ని కలిగిస్తాడని చెప్పాడు. 
ఇప్పుడు నీ వలన నాకు శాపవిమోచనం కలిగింది అని చెప్పాడు. ఆ మాటలకు 
సంతసించి ఆ పులిచర్మాన్ని తీసుకుని వేదశీర్నుడు కైలాసానికి వెళ్లి శివుడికి 
పులిచర్మాన్ని సమర్పించాడు. దానికి సంతసించిన శివుడు నీ 'వంశసులే 
సమస్తలోకాలకు మానసంరక్షణచేసే వస్త్రాలను తయారు చేయు విద్యలను 
(్రహిస్తారని వరాన్ని ఇచ్చాడు. 


ఆ తర్వాత (త్రిమూర్తులు, సూర్యభగవానుని కోరికపై భద్రావతిని 
వివాహం చేసుకొని వేద శీర్చుడు కాలం గడుపుతున్నాడు. ఈ వేదశీర్నుడు 
దేవతలను హింసిస్తున్న రాక్షసులను కూడా అంతమొందించాడు. ఈ వీర 
గాధలను విన్న మార్కండేయుడు ఒక నాడు వేదశీర్నుడిని, అతని సేవకుడైన 
పాకసేనుని పిలిచాడు. పాకసేనుడు వచ్చి మార్కండేయుని చెంత ఛత్రం పట్టి 
నిలిచాడు. వారిని చూసి సంతసించి మార్మందేయుడు లోకకల్యాణకారకమైన 
పనులను చేశారు కనక వేదశీర్నునితో పాటు నీవు కూడా కీర్తికారుడివై 
వెలుగొందుతావు అని దీవించాడు. దాన్ని విన్న పాకసేనుడు ఆనందంతో 
నమస్మరించాడు. 


శూరత్వంతో ఉన్నావు కనక వేదశీర్నుని వంశంలో జన్మించే 
పద్మశాలీయులందరూ కూడా సాధనా శూరులై అఖిల ప్రపంచం ఆనందించే 


చేనేత పుట్టుక, పూర్వాపరాలు లే 


పనులను చేస్తారని దీవెనలందించాడు. దాని వలన పద్మశాలీయులకు 
భావనాబుషి మూలపురుషుడయ్యాడు. ద్విగుణీకృతమై వెలుగొందే చాతుర్యానికి 
కారకుడు పాకసేనుడిగా ఖ్యాతినందుకుంటున్నాడు. వీరినుంచే 
పద్మశాలీయులు, దేవాంగులు, కైకాలు అనే ఇతర కులాలన్నీ ఉద్భవించాయి. 
ఆనాటి నుంచి సమస్త మానవకోటి మాన సంరక్షణచేసే వస్త్రాలను నేయు 
నేర్పరులై పద్మశాలీయులు అచిరకీర్తిని పొందుతున్నారు. వారిలో ఇతర 
వృత్తులకు సంబంధించిన నేర్పును కూడా పొందిఉన్నారు. 


చారిత్రకం 


ఆదిమమానువుడు చెట్లఆకులను ధరించేవాడు. నాగరికతను 
సంతరించుకొంటున్న కాలంలో మానవుని మేధస్సు వికాసం నొంది చెట్ల 
ఆకుల స్థానంలో చెట్ల బెరడులను ఉపయోగించేవారు. ఆ తర్వాత భూర్జ్వ 
చెట్టు ఆకులు ఇవి 2,3 మూరులచుట్టుకొలత కలిగి కొన్ని బారల పొడవుతో 
అరచేతి లావుబెరడుతో ఉండేవి. వీటిని నేర్పుతో చెట్టునుంచి విడదీసి వీటిని 
మానవుడు చుట్టుకోవడం ఆరంభించాడు. 


ఈ చెట్లు ఇప్పటికీ హిమాలయాల ప్రాంతాలో ఉన్నట్లు తెలుస్తోంది. 
ఈచెట్టు నుంచి లభించిన బెరడు 40,50 పొరలను కల్గిఉండేది. ఈ పొర 
ఇప్పటి 60నెంబరు గల వస్త్రాన్ని పోలి ఉండేదట. దానివలనే దీనికి 'మృచుత్వక్‌” 
అని పేరుండేది. 


ఆ తర్వాత కాలంలోనే మానవుని మేధ వస్తాల ఉత్పత్తికి దారితీసింది. 
ఆకాలంలో ఇండియాలో నార ప్రత్తి పట్టులతోను, ఈజిష్టియన్లు ప్రత్తి 
బూరుకుతోనూ, మొగల్‌ చక్రవర్తులు మక్కగల 'ముఖ్మలొ ను, సిసిలీ, అరబ్బు, 
ఫ్రాన్సు వారు 'లుక్ళా ను, ఫ్లారెన్యువారు '“డలెన్‌” 'వెల్వెటి' అను వస్త్రాలను 
తయారుచేయడం మొదలెట్టారు. చైనావారు సిల్కు ఉత్పత్తిని ఆరంభించారు. 
భారతదేశంలో 6వేల సం॥రాలకు పూర్వమే మగ్గం ఉన్నదని పురావస్తుశాఖవోరి! 


22 తెలుగునాట చేనేత 


పరిశోధనలు తెల్పుతున్నాయి. అనాదిలో మనదేశానికి వచ్చిన 'ఆఫ్టిక్‌” అనే 
జాతివారు నూలు మగ్గం ప్రవేశపెట్టారని, రుగ్వేదకాలానికి 2 వేల సం॥రాల 
పూర్వమే మొహంజాదారో తవ్వకాలలో నేల పలక కనుక్కొన్నారని మన 
చరిత్రచెప్తోంది. 


మొట్టమొదట ఉన్న “ఆఫ్టిక్‌”జాతినూలు వస్త్రాల తయారీలో ఉంది. 
ఆ తర్వాత పద్మశాలి, సాలె, దేవాంగ, కైకాల, కోస్తి, ఖత్రి, తొగట, కురహీన, 
కౌడ, బలాహి, మహద్‌, సంకా, రంగని, హన్సీ, గైడ, పత్ర మరియు పట్టు, 
స్వకుల, సుగుణ, శివసాలి అనే కులాలు వచ్చాయి. ఇవికాక మహ్మదీయులు, 
శైస్తవులు, సిక్కులు, బౌద్దులు తాంతీలు యాద్‌ సంగుండ కొండజాతి వారు 
చేనేత వృత్తిగా యున్నారు. మహ్మదీయులలో మోమినులు, జులహాలు, 
'షేకులు, లబ్బీలు అనేవారు కూడా ఈ వస్త ప్రపంచంలో ఉన్నారు. 
చారిత్రక మార్పు 


వస్తువినిమయ కాలంలో చేనేత వస్త్రాలకు బహు విధాలుగా ఆదరణ 
ఉందేది. అప్పటికాలంలోని (గ్రామాలలోని వారు ఒకరి దగ్గర ఉన్నవస్తువులను 
ఇతరుల దగ్గర ఉన్న వస్తువులతో మార్చుకునేవారు. 


అంటే కర్షకుడు తాను పండించిన ధాన్యాన్ని చేనేతకారునికి ఇచ్చి 
వారు తయారు చేసిన వస్త్రాలను కర్షకులు తీసుకునేవారు. పాడి ఉన్నవారు 
పాలు, పెరుగు లాంటివి ఇతరులకు ఇచ్చి వారికి కావల్సిన ఇతరాలను వీరు 
తీసుకునే వారు. అప్పటి కాలంలో డబ్బులు లేకుండేవి కనక వస్తువినిమయమే 
ఎక్కువగా జరుగుతుందేది. 


అప్పటి కాలంలో చేనేత కారులకు తిండికి బట్టకు లోటు లేకుండేది. 
పైగా అప్పటి సాంప్రదాయాలు కూడా చేనేతకారులకు సంవత్సరం పొడుగునా 
చేనేత కారులకు పనిఉందేది. తెలుగువారి ఇంట ఏ కార్యక్రమం జరిగినా 
అది చేనేత వస్త్రాలు లేకుండా జరిగేది కాదు. 


చేనేత పుట్టుక, పూర్వాపరాలు క. 

గుళ్లల్లో కూడా జండాలకు, దేవతా విగ్రహాల అలంకరణల్లోనూ, 
ఇతర కార్యక్రమాలు కూడా వస్త్రాలు లేకుండానిర్వహింపబడేవి కావు. కనక 
చేనేత కారులకు పనికి ఎటువంటి ఆటంకమూ ఉండేది కాదు. కాని రాను 
రానుఅన్నింటా వచ్చిన మార్పులు చేనేత కులాల వారిలో చిచ్చు రేపాయి. 


విదేశీయులు మనదేశాన్ని ఆక్రమించుకుని అటు రాజకీయంగానేకాక 
అన్ని రంగాలలోనూ వారి కబందహస్తాన్ని వేశారు. దాని వల్ల ఎన్నో హస్తకళలు 
మరుగున పడ్డాయి. కర్షకుని నాగలి,పార, గొడ్డలి స్థానంలో ట్రాక్టర్లు, లారీలు, 
వచ్చినట్లుగానే చేనేత చేతి మగ్గాల స్థానంలో పెద్ద మార్చులు 
చోటుచేసుకున్నాయి. చట్రం మగ్గం గుంటలో కూర్చుని చేతితో నాడి విసిరే 
పద్ధతి ప్రయాసగామారింది. కుచ్చులాగే పద్ధతి వచ్చిచేరింది. దీనిస్థానాన్ని 
కరెంటుతో నడిచే పవరులూమ్‌ అటోగ*టిక్‌ మగ్గాలు వచ్చి కూర్చున్నాయి. 
కుటుంబం అంతా ఆధారపడి చేసే - స తయారీనంతా ఇద్దరు ముగ్గురితో 
పని కానిచ్చే వీలునుకల్పించాయి. వాబలు, జాకర్ట్దులతో రకరకాల అడలుతో 
చిత్రాలైన వస్ర్తాలను నేయడం వచ్చింది. చిత్తరంజన్‌ మగ్గాలు వచ్చాయి. 
వీటితో బట్ట తయారీ వేగం పెరిగింది. చేతితో పడుగుతోడేది, చేతితో 
చిలపలు వెలిచేది పోయి మిషన్‌ మీద ఎలవటం, మరాసు వచ్చాయి 


ఒక్క పక్క నూలు తయారై రెండవ పక్క వస్త్రం తయారుఅవటం 
మొదలైంది. మరమగ్గాలు వచ్చి మనిషి పనిని సులువు చేసి ఎందరికో 
చేతపనిలేకుండా చేసాయి. కాని వీటితో అద్భుతమైన రకరకాల వస్తాలను 
అతి తక్కువ సమయంలోనే నేయడం ఆరంభమైంది. ఇంతకు ముందు ముతకగా 
కన్పించే వ(స్తాలు నేడు మిల్లు బట్టలనే తలదన్నే విధంగా తయారు 
అవుతున్నాయి. ముతకగా ఉన్నాయన్న రోజులలోనే అంటే విదేశీపాలన 
ఉన్న రోజులలో మన చేనేత వస్తాల ధాటికి మిల్లుబట్టలు ఆగలేక, వీటితో 
పోటీ పడలేకపోయేవి. అందుకే ఆనాడు క్రూరులైన విదేశీయులు చేనేత 
కారుల బొటన వేళ్లను, చేతులను ఏదో ఒక మిషను కల్పించి నరికివేసేవారట. 
అలా అద్భుతంగా నేసే పనివారినే భారతదేశం కోల్పోయింది. 


2డీ తెలుగునాట చేనేత 
మహిళలపాత్ర, చేనేత కులాలు 


ప్రీ మాతృమూర్తి సర్వమానవాళికి జనని. సంప్రదాయ వాదులైనా, 
హేతువాదులైనా అంగీకరించాల్సిందే. ఎందుకంటే కులాభివృద్ధికి ఎలా స్త్రీ 
కారణమో చేనేత పరిశ్రమాభివృద్ధికి కూడా స్త్రీలే అత్యంతావశ్యకులు. కళలకు 
కాణాచులు స్త్రీలు. వారిలో సహజసిద్ధంగా ఉన్నా కోమలత్వం, పట్టుదల, 
సృజనాత్మకత, సునిశితదృష్టి, పరిస్థితుల పై అవగాహన, ఏవస్తువు ఏమేరకు 
అవరసరమౌతుందో అన్న అంచనావేయడంలోనేర్పు. ఇలాంటి లక్షణాలన్నీ 
కూడా చేనేత రంగంలోని (న్రీలకు ఇబ్బడి ముబ్బడిగా ఉండి 
చేనేతపరి'శ్రమాభివృద్ధికి చేదోడు అవుతున్నాయి. 


అసలు చేనేత వృత్తి ఏ ఒక్కరో చేస్తే అయిపోయే పనికాదు. అదొక 
సమీష్టి కృషి. నేతకారుడు మగ్గంపై కూర్చుని నేసినా సరేఅతనికి కావాల్సిన 
వన్నీ అమరిస్తేనే, నేత వస్త్రాన్ని నేయడం అనేపనిని సంపూర్తిచేయగలుగుతాడు. 
నేతన్నకు కావాల్సిన అవసరాలన్నీ ఒక్క మహిళనే తీర్చగలుగుతుంది కదా. 
వడుగు మగ్గానికి రాకముందు ఉన్నటువంటి అన్ని స్థాయిల్లో అంటే అచ్చు 
కట్టడం, వడుగుపట్టడం లాంటి పనులన్నీ స్త్రీలే చేస్తారు. కొందరు స్రీలు 
మగ్గాలపై కూర్చుని నేతను కూడా నేస్తారు .భర్తతోపాటు సమానస్థాయిల్లో 
నేత ను నేసేప్తీలు ఉన్నారంటే అతిశయోక్తికాదు. 





చేనేత పుట్టుక, పూర్వాపరాలు 2 


వంశవృక్షం 








నారాయణ 
షట బ్రహ్మ 
భృగుమహల్నీ భార్య ఖ్యాతి 
దాత విధాత భార్గవి (లక్ష్మి) 
భార్య ఆయతి భార్య నియతి విష్ణువు భార్య 
మేరువు కుమార్తె మేరువు కుమార్తె 
మృకండుడు, 
భార్య మరుధ్వతి, ప్రాణుడు 
బ్రహ్మ చర్య దీక్షబూని 
మార్మందేయుడు తపం చేయుటకై 
భార్య దూమ్రావతి వనంబు కేగెను స్ట్‌ 
అగ్నిదేవుని పుత్రిక 
పంచపుటి భావనా బుషి 
బ్రహ్మచర్య దీక్షబూని భార్య భద్రావతి 
ఘోర తపమా చరించుటకై సూర్యుని కుమార్తె 


అడవులకెళ్లెను 
101మంది సంతానం 


౭26 తెలుగునాట చేనేత 


ఇలా పనులు నేర్చుకున్నవారే జీవితంలో అనుకోని సంఘటనలు 
సంభ వించినప్పుడు ఎవరి సాయం కోసమో ఎదురుచూడకుండా ఎవరికివారే 
ఉపాధిని కల్గించుకోగలుగుతారు. అంటే నేత తిండి పెట్టడమే కాదు మనిషిలో 
మానసిక ధైర్యాన్ని కూడా కలిగిస్తుంది. దీనివలన చేనేత కారుని గృహం 
ఎప్పటికీ వీధిన పడదు. . 


ఒకవేళ ప్రకృతి వైపరీత్యమో, విధి వంచిస్తే కూడా నేత కార్మికుని 
స్త్రీ తనను తాను పోషించుకోవడమేకాక తనతో పాటు తన కుటుంబాన్నికూడా 
పోషించ గలిగే స్థితిని కలిగిఉంటుంది. ఇది ఒక్క చేనేత రంగంలోని గొప్పతనం. 
అందుకే కులవృత్తిని స్త్రీ పురుష భేదం లేకుండా ప్రతిఒక్కరూ నేర్యు ఏని 
తీరవలసిందే. పుట్టబోయే బిడ్డ కూడా నేతపనితనంలో తర్చీం ను 
కలిగిఉంటాడనేది మానసిక వైద్యులంటారు. 


ఎందుకంటే గర్భవతిగా ఉన్న ప్రీ కూడా నేత కార్మికునికి చేయూతను 
అందిస్తూనేఉంటుంది. అటువంటప్పుడు ఆమె ఆలోచన్లు వివిధరకాల 
ఉత్పత్తులను సాధించడానికి ప్రయత్నిస్తూంటాయి. ఇవన్నీ కడుపులోని 
బిడ్డకూడా (గ్రహిస్తాడు. ఇది పురాణాలు కూడా నిజమనే చెప్తున్నాయి. తండ్రిని 
మించిన తనయులను చూస్తూనే ఉన్నాం కదా. ఇలా స్త్రీలకు కూడా చేనేత 
రంగం ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. కనక చేనేత వృత్తిని కళాకారులందరూ 
గౌరవించి ప్రాణప్రదంగా నేర్చుకుని కులవృత్తిని నిలబెట్టుకోవాల్సిన అవసరం 
ఉందని మహిళలు అంటున్నారు. 


న! 


కుల ఆవిర్భావం 


ఒక్క భారతదేశంలో కుల వ్యవస్థలు ఉన్నా ప్రతి కులమూ 
భారతీయాత్మకు అనుకూలంగానే భగవంతుడినుంచే ఆవిర్భవించినట్లు 
భావిస్తారు.లోకంలో ఉండే కులాలు రెండు, అవి మంచి చెడు. కాని ఈ 
దేశీయుడురాతియుగంనుంచి రాటు యుగంలోకి వెళ్లినా కూడా భగవంతుదనే 
శక్తి నాతో ఉందనే నమ్మకాన్ని వీడలేకపోతున్నాడు. 


చేనేత పుట్టుక, పూర్వాపరాలు లగా 
తాను సాధించినవాటికన్నిటికీ భగవంతుడే (ప్రేరకుడుగానూ, 
కారకుడుగాను భావించి తాను నిమిత్తమాత్రుడనని అంటాడు. దీని వల్ల 
మనిషిలో నిర్మలత్వం, త్యాగగుణాలు ఏర్పడతాయి. అటువంటి సుగుణాలను 
పెంచే కులాలు ఉంటే కమ్మటి వాసనే వస్తుంది కానీ ఇబ్బంది ఉండదు. 


అందుకనే కొందరు పెద్దలు నేడు కులపురాణాల తవ్వకాలు 
జరుపుతున్నారు. కాని, అసలు వృత్తిద్వారా కులానికి పేరు వచ్చింది. ఈ 
వృత్తికున్న ప్రాధాన్యాన్ని బట్టి చూస్తే లోకకళ్యాణం కోసమే ఈ కులం పుట్టుకకు 


కారణాంశాలుగా కనపడుతాయి. 


వేదశీర్చుడు నుంచి ఆవిర్భవించిన కులాలు నెడు ప్రపంచమంతా 
విస్తరించాయి. వివిధ రకాల పేర్లు చేనేత వారికి ఉన్నా సరే వారినందరిని 
కలిపి పద్మశాలీయులుగా వ్యవహరించడం ఆనవాయితీగా వస్తోంది. 


ఆ కులప్‌స.::1 కూడా చేనేతరంగాన్ని అ(గ్రస్థానాన నిలబెట్టడానికి 
పనికివస్తుంది. ఎందు1౧లే పనిలో నైపుణ్యాన్ని తీసుకురావడానికి పని విభజన 
జరగాలి. 


ప్రతి మనిషిలోనూ ఒక కళాత్మక భావన ఉంటుంది. దీన్ని 
వెలికితీయడానికి ఆ మనిషికున్న ఆసక్తులు, ఇష్టాలు తెలుసుకోగలగాలి. 


ఉదాహరణకు కొందరికి చెట్లు పూవులతో నిండిన ప్రకృతిని వస్త్రం 
వేయగల నైపుణ్యంఉంటే మరికొందరికి జంతుప్రపంచాన్ని కళ్లఎదురుగా 
నిలిపే సత్తా ఉంటుంది. ఇంకొందరికి మానవసృష్టికే ప్రతిసృష్టి చేసేలా 
మానవుల ప్రతిబింబాలను సృజించే కళ ఉంటుంది. ఇలా మనిషిలో దాగున్న 
కళను బయటకు తీసి సమష్టిగా చేసే చేనేతలో పని విభజనచేసి అంటే 
వికేంద్రీకరణం చేసి నాణ్యమైన ఉత్పాదనలు తీసుకువస్తారు. కులమంటే 
ఇక్కడ తారతమ్యాలుకాని, 'హెచ్చుతక్కువలు కాని ఉండవు. కేవలం పని 
సౌలభ్యంకోసం నాణ్యతను మెరుగుపర్చుకోవటానికి విభజనచేసుకున్నవే 
కులాలు. ఇందులోనే మరికొందరు వేర్వేరు ఇలవేల్పులను సంద్రాయబద్ధంగా 
కొలవడం వలన కూడా ఈకులాలు ఏర్పడ్డాయని అంటారు. 


28 తెలుగునాట చేనేత 

అందుకే చాలా మంది నేతలు చేనేత కార్మికులు, నేతన్నలు ఎక్కడున్నా 
వారంతా పద్మశాలీయులుగానే వ్యవహారంలోకి వస్తే బాగుంటుందన్న 
సలహానిస్తున్నారు. ఉదాహరణకు తెలంగాణ, ఒంగోలు, కృష్ణ గుంటూరు 
ప్రాంతాలల్లో వీరిని పద్మశాలీయులు అనిపిలుస్తారు. 

కడప, అనంతపురం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో దేవాంగులు 
ఉన్నారు. వీరు రాయలసీమలోనూ ఉన్నారు. రాయలసీమలో తాగట, 
కుర్మికులాలు అధికంగా ఉన్నారు. చేనేత వృత్తి కార్మికులు 16 ఉపకులాలుగా 
కూడా ఉన్నాయి. ఇలా విడివిడిగా ఉన్నందువల్ల వీరికి సరియైన గుర్తింపు 
రావడం లేదని కొందరిఆలోచన. 


అందుకనే వీరందరి మధ్య ఐకమత్యాన్నిసాధించి ఒకే తాటిపైన తెచ్చి 
చేనేత రంగం అనగానే పద్మశాలీియులుగా గుర్తుకువచ్చేవిధంగా చేయాలి 
అనే వారు నేడు ప్రబలుతున్నారు. ఎలాగైనా ఈ కులసమైక్యతతో చేనేతను 
చేవగలచేనేత గా నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క చేనేతకార్శికునిపై 
ఉంది. దాన్ని గుర్తించాల్సిన అవసరమూ ఉంది. 


చేనేతకారుల్లో సాధనాశూరులు 


ఆ రోజు భావనా బుషితో ఉన్న పాకసేనుడి శౌర్య ప్రతాపాలకుమెచ్చి 
పరమశివుడు, మార్మ్కందేయుడు చేనేత నేసే వారిలో అత్యధికమైన శౌర్య 
'ప్రతాపాలతో పాటు కార్యనైపుణ్యం వస్తుందని ఆశీర్వదించారు. వారిని 
బహువిధాలుగా వర్ధిల్లమని అలనాడు బ్రహ్మ ఇల్లాలైన సరస్వతీ దేవి ఆశీస్సులు 
అందించింది. 

దానివల్ల నేడు పద్మశాలీయుల్లో కేవలం నేతగాంద్రేకాదు కవులు, 
శిల్పులు, పాకశాననులు, ఆయున్వేద వైద్యనిషుణులుగాను, 
నాటువైద్యులుగాను, చిత్రకారులుగా, గారడివిద్యను నేర్చినవారుగానూ, 
"భాగోతాలు ఆదేవారు, కులపురాణాలను పటాల ద్వారా చెప్పేవారు, 


చేనేత పుట్టుక, పూర్వాపరాలు 29 
ఇంద్రజాలికులుగాను ఇలా నేర్పును కలిగిఉండి వివిధ రంగాలలోవారి 
సామర్థాన్నిచూపుతున్నారు. ఈ సాధనాపరులు పద్మశాలీయులేనని అంటారు 
కొందరు. 


ఎందుకంటే 
ఒకసారి భావనా బుషి 
రాక్షనులతో యుద్యం 
చేయాల్సి వచ్చింది. 
ఆసమరం సాగించే టప్పుడు 
స్వేదం జనిస్తుంది. ఆ 
స్వేదం నుండి ఓ బాలుడు 
జన్మిస్తాడు. అతడే కూన పులిగా ప్రసిద్ధి చెందు తాడు. 





ఇతడిని 38 కోట్ల మంది దేవతల ఎదురుగా 


“నా సంతానమైన 100 మందితోపాటు నీవుకూడా నాకు ప్రియపుత్రుడివే” 
అని భావనాబుషి వచిస్తాడు. 

ఇక అప్పటినుంచీ ఈ కూనపులి భావనాబుషి కుమారుడిగానే 
ఎదుగుతూ వచ్చాడు. ఈ కూనపులి వంశంవారితో పద్మశాలీయులు 
వివాహనంబంధాలను ఏర్పరుచుకోవాలని ఆనాడు ఒక ఒప్పందం 
చేసుకున్నారు. వీరే సాధనాపరులుగా పరిగణనలోకివస్తారు. వీరికి ఇంద్రజాల 
విద్యలన్నీ ఉగ్గుపాలతో రంగరించి పెట్టిన విద్యలే. - 

వీరికి జలస్థంభన, అగ్నిస్థంభన, బెండ్ల పల్లకి,(అంటేచొప్ప బెండ్లతో 
పల్లకి తయారు చేసి ప్రధాన నాయకుడు అందులో కూర్చుండి నలుగురు 
వ్యక్తులు గడ్డ పారకు చొప్పబెండ్లను తాడుతో కట్తారు. అటు ఇద్దరు ఇటుఇద్దరు 
చొప్పున ఈ చొప్పబెండ్ల పల్లకిని మోసుకెళ్తారు. కాని పల్లకిని గాని, అందులో 


80 తెలుగునాట చేనేత 
కూర్చున్న వ్యక్తిగాని చెక్కుచెదరడు. ) నీటితో నిండిన నిండుకుండలో పొడివేసి 
తిరిగి దాన్ని పొడి పసుపుగానే బయటకు తీస్తారు. 


ఇలా ఎన్నో అద్భుత కళలను ఈ సాధనాపరులు ప్రదర్శిస్తారు. వీరి 
వల్ల కూడా వున జానపద కళానంన్కృతీ నం[వ్రదాయాలు 
కాపాడబడుతున్నాయి. వీరు పటాల ద్వారా కులపురాణాలు చెప్పే 
సందర్భాలలో ఒక్కొక్కసారి నాటకాలు కూడా వేస్తుంటారు. వీరికి ఇంద్రజాల 
విద్యలను ప్రదర్శించటం ఉండడంతో వేదిక కొత్తగాదు. ముఖానికి రంగు 
పూసుకుని నాటకాలు ఒక్క పద్మశాలీయులనేకాక రసానందాన్ని గ్రోలేవారికి 
ఆనందామృతాన్ని అందిస్తారు. వీరు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి 
వీరి విద్యలను ప్రదర్శించాలనే నియమం కూడా ఉంది. దానితోపాటు 
పద్మశాలీయుల దగ్గరనుంచి వీరికి బహుమానాలు, వివాహసంబంధాలు 
వృద్ధిపొందేటట్లుగా ఆనాడు త్రిమూర్తుల ఎదుట భావనాబుషి ఒప్పందం 
చేసుకున్నారు. 





చేనేత ప్రయోజనాలు, వినియోగాలు 


పకృతినుంచి, ప్రకృతిచేత, ప్రకృతిద్వారా మనుగడ సాగిస్తున్న 
మానవుడు సంచార జీవనం నుండి స్థిరజీవనం అలవాటు చేసుకున్న తర్వాత 
తనను తాను ప్రకృతినుంచి రక్షించుకోవడం మొదలుపెట్టాడు. ఉన్నచోటనే 
తనకు కోరుకున్న విధంగా ప్రకృతి అమరేటట్లుగా కృత్రిమ పరిస్థితులను: 
కల్పించుకున్నాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే అనేక కుటీరపరిశ్రమల 
ఆవిర్భావం జరిగింది. అందులో చేనేత పరిశ్రమ ఒకటి. ఈ పరిశ్రమలో 
వాదే పరికరాలన్నీ చాలా వరకు ్రకృతినుంచి లభించేవి, ప్రకృతిని కాపాదేవే 
అయిఉండడం విశేషం.దీని ఫలితమే పత్తి చెట్లు, వాటినుంచి వచ్చే దూదితో 
దారాలు తీయడం, వాటినుంచి బట్టలు నేయడం సాగింది. 


తెలుగు వారి ఆచారాలు - సంప్రదాయాలు 


మొట్టమొదట్లో మానవుడు తన సృజనాత్మకతదృష్టితోనే వస్తోత్పత్తి 
ప్రక్రియను ఆరంభించాడు. నూలును తిప్పడం, సైజింగు చేయడం, రంగులు 
అదడం, గంజిపెటడం, మగ్గంపె చేర్చి వస్త్రంగా రూపొందించడం 
ట్‌ ల ౧” ౬ 
జరుగుతూఉందేది. ఇలాంటి నెతవ(స్తాలు చాలావరకు ధరించేవారు. వీటిని 
ప్రోత్సహించడానికి తెలుగు వారి ఆచారవ్యవహారాలు, వారి సంప్రదాయాలు, 


82 తెలుగునాట చేనేత 
వారి కులాచారాలు, వారి అలవాట్లు, వారు ఉంటున్న భౌగోళిక పరిస్థితులు 
అనుకూలించసాగాయి. ముందుగా తెలుగు వారి ఆచార సంప్రదాయాలు 
ఎలా చేనేతకు తోడ్పాటును అందించాయో చూద్దాం. 


తెలుగింట జరిగే ప్రతి ఆచారమూ అటు వ్యవసాయరంగాన్ని 
ఇటు చేనేతనూ ఇతోధికంగా ప్రోత్సహిస్తూనే ఉన్నాయి. జననమరణాలతో 
మమేకమై మన చేనేత సాగుతుందంటే నూలుబట్టంత నిజం. ఎందుకంటే 
శుభానికైనా, అశుభానికైనా సరే మనవాళ్లు బందువులకు బట్టలు పెట్టడం 
అనేది అనాదిగావచ్చే అలవాటు ఆనవాయితీ. ఇదొక సదాచారం. అందులో 
చేనేతకే ప్రథమ స్థానం. కనక ఉదాహరణకు ఇంట్లో జరుపుకునే కార్యాలైన 
పురుడుపుణ్యాలు, సమర్థపేరటం, ఓణీలు కట్టించడం, పంచెలు కట్టించటం 
ఒడుగు, వివాహం, శ్రీమంతంఇలా ్రతికార్యానికి ఒకరికిమరొకరు బట్టలు 
పెట్టడం తీసుకోవడం ఆచారం. చివరకు ఎవరైనా చనిపోయినా సరే గతించిన 
వారి పిల్లలకు ఓదార్పు కోసం బట్టలు తప్పనిసరిగా పెట్టడం కూడా 
ఆనవాయితే. ఇలా ప్రతి కార్యక్రమంలో బట్టలు ఫలానా వాళ్లకు,ఫలాన 
రకాలు ఇన్ని కావాలని ఉండేది. దానివల్ల ప్రతిగ్రామంలో ఉందే కుటుంబాలన్నీ 
చేనేత వారిపై ఆధారపడిఉండేవి ఇవి ఎంత అవసరాన్ని కలిగించేవంటే 
ఒక్కో ఇంటికి ఒక్కో చేనేత కుటుంబానికి సరిపడా పని ఉండేది. 


దేవాలయాలు 


ఇల్లెంతో కోవెలా అంతే. దేవాలయాల్లో జరిగే కళ్యాణాలకు, 
దేవతావి[గ్రహాలకు కావాల్సిన వస్త్రాలు, అంగ వస్త్రాలు, జెండాలు అర్చనా, 
సహస్రనామావళికి చేయించుకోనే వారు దేవుడికి ఇంటి ఆనవాయితీని బట్టి 
వస్త్రాల సమర్పణ, ప్రభుత్వం దేవాలయాలు పట్టు వస్ర్తాల సమర్పణ, ఉదా 
హరణకు ఒక్క ద్వారక లోనే రోజులో ఒక్కసారి జెండాను కట్టడానికి 200 
మీట్లర్ల గుడ్డ కావాల్సివస్తుందట. ఇలాంటి 200 మీటర్లు ఉండే జెండారోజుకు 
మూడుసార్లు కడ్డారట. అంటే ఒక్క జెండాను కట్టడానికి రోజుకు సగటున 


చేనేత ప్రయోజనాలు, వినియోగాలు 388 


600 మీటర్ల బట్ట కావాల్సిందే కదా. అంటే నెలకెంత? అలాగే సంవత్సరం 
మొత్తానికి ఎంత వస్త్రంకావాలి? దాని ఉత్పత్తికోసం ఎంత మంది 
చేనేతకళాకారులు కావాలో గదా. అంటే ఎంత మందికి ఈ దేవాలయం 
ఉపాధి కల్పిస్తోందో అవగాహన చేసుకుంటే మనకే అర్ధమవు తుంది గదా! 
అలానే కలియుగదైవమైన వేంకటేశ్వరుని గుడిలోకూడా రోజుకి 2000 
పైగా అంగ వస్తాలు కావాల్సి వస్తాయట. ఇంకా కళ్యాణాల్త్లాంటివి 
చేయించుకోనే వారిని బట్టి, దేవాలయాలోని దేవుళ్లకు అలకరింపచేసే వస్త్రాలు 
లాంటివి ఎన్నో ఉన్నాయి. గుడి లేని ఊరు ఉండదు కదా. అలా ఇటు ఇల్లు, 
అటు గుడి రెండూ కూడా చేనేతకళాకారులని ప్రోత్సహించేవారు. వారి 
వలన ఇతర కులవృత్తుల వారికి పరోక్షంగా పని కల్పించేవారు. 


పాఠశాల 


ఇల్లు, గుడితోపాటు బడికూడా చేనేతకు ప్రోత్సాహకమే. ఏకరూప/ 
ఏకరీతి దుస్తులను పిల్లలందరూ వేసుకోవాలనే నిబంధనను పెట్టి చేనేతకు 
చేయూత ఇవ్వవచ్చు. ఈ రకమైన ఏకరీతి దుస్తులను నేడు కొన్ని కొన్ని 
ప్రభుత్వ రంగసంస్థలు, ప్రైవేటు సంస్థలు కూడా చేనేతను ప్రోత్సహించేవే 


ఉన్నాయి. 


ఇలా ప్రతిరంగమూ చేనేతను ఇతోధికంగా 'ఆనాడు ప్రోత్సాహాన్నిచ్చేవి. 
దీనికి కారణం దీనిలో మన్నికగుణమే. ఇవి వేసవికాలంలో చల్లదనాన్ని 
శీతాకాలంలో వెచ్చదనాన్ని ఇవ్వడం వల్లకూడా ఇవి (ప్రతివారినీ 
ఆకర్షిస్తున్నాయి. చేనేత వస్త్రధారణ చేసే వారు ఆరోగ్యవంతులుగా 
ఉంటారు.దీనివల్ల తెలుగునాట ప్రతివారి అవసరాలను తీర్చడానికి చేనేత 
ఉత్పాదనలను సాగిస్తూ ముందుకు వెళ్తోంది. ఈనాడు కూడా ఇదే పద్ధతియే 
కొనసాగిస్తే బాగుంటుంది కదా. ఇలా ్రతిరంగమూ చేనేతకే చేయూతనిస్తే 
ఇక చేనేతకళాకారుడు ఉపాధి వెతుక్కోనక్కర్లేదు. 


34 తెలుగునాట చేనేత 
తెలుగు నాట చేనేత వస్త్రాలు 


ధోవతులు, కండువాలు, తలపాగాలు, చీరలు, వీటిలోవెంకటగిరి, 
గుంటూరు జరీ, ధర్మవరం, మాధవవరం పుట్టపాక ఇక్కత్‌ చీరలు, బందరు, 
ఉప్పాడ, నారాయణపేట, సిద్ధిపేట, పోచంపల్లి ఇలా ఎన్నో రకాలైన 
చీరలున్నాయి. ఇప్పటి అవసరాలకోసం చేనేత ఉత్పత్తులలో చుడీదార్హు, 
లుంగీలు, తువాళ్లు, చేతిగుడ్డలు, టర్బన్‌క్లాతులు, కుషన్లు, కర్టెన్లు, చోళీలు, 
గౌనులు, దుప్పట్లు, బెడ్‌షీట్లు, దిండు గలీబులు, సోఫాకవర్లు, షత్రంజీలు, 
వైద్యశాలలో పనికివచ్చే గాజ్‌క్లాత్‌లు, డోరియా కాటన్‌,మేజాలపై వేసుకునే 
బట్టలు, చొక్కాగుడ్డలు, డెస్‌ మెటీరియల్సు, నాలువలు, షేర్‌వాణీలు, 
లంగాగుడ్డలు, మడతమంచం గుడ్డలు, పడకకుర్స్చీ గుడ్డలు, బీచ్‌ కుషన్లు, 
దర్రీలు, పంట్లాము గుడ్డలు, వీటినన్నింటినీ కూడా చేనేతరంగం ఉత్పత్తిచేస్తోంది. 


తెలుగు నాట చేనశవస్రోత్పత్తి ప్రాంగాలు 


ఇన్నీ రకాం..?* చేనేత రం[; ఎ-ధిస్తున్న చేనేత వస్త్రాలు తెలుగు 
నాట వివిధ ప్రాంతాలలో వ్యాప్తిచెందాయి. పొందూరు ధోవతులు, గద్వాల 
కాటన్‌ చీరలు, గుంటూరు జరీ చీరలు, సిద్ధిపే పేట గొల్లభామ చీరలు ,పుట్టపాక 
ఇక్కత్‌ చీరలు, పుత్తూరు లుంగీలు ఇలా తు ఒక్కో చేనేతవస్తానికి 
ప్రసిద్ధిని పొందింది. కోస్తాజిల్లా ల్లోని పాతపట్నం, బుడితి, నరసన్నపేట, 
శ్రీకాకుళం, రాజాం, పాయకరామపేట, పాలకొల్లు, ఏలూరు, మంగళగిరి, 
గుంటూరు, మోరి, భట్టిప్రోలు, మచిలీపట్నం, చీరాల, వెంకటగిరి, పుల్లెటి 
కురు, కాళహస్తి, పుత్తూరు, ధర్మవరం, హిందూపూర్‌, నారాయణవరం, 


మాధవ వరం, ఎమ్మిగనూరు, ఫణిదం, చిత్తూరు, జమ్మల మడుగు, 
ప్రొద్దుటూరు, పెద్దాపురం, వరంగల్స్‌ ఏలూరు, ఫణిదం, జమ్మలమడుగు, 
పొద్దుటూరు, రాయదుర్గం, మండపేట, జనగాం, సిద్దిపేట, గద్వాల, 
పోచంపల్లి, పుట్టపాక, హైదరాబాదు, సిరిసిల్ల, నల్లగొండ, భువనగిరి, గట్టుపల్ల, 


చేనేత ప్రయోజనాలు, వినియోగాలు కిక్‌ 


ఉప్పాడ, కొయ్యల గూడెం మరెన్నో తెలుగు నాట ఉన్న ఇలాంటి ప్రాంతాలన్నీ 
మన చేనేత వ(స్తాల అవనరాలను తీరుస్తున్నాయి. కేవలం మన 
(గ్రామావనరాలకో, రాష్ర్రావననరాలకో కాదు ఏకంగా జాతీయ, 
అంతర్జాతీయుల అవసరాలను కూడా తీరుస్తున్నాయి. 


ఇంతమందికి, ఎన్నో అవసరాలను తీర్చే చేనేత వస్త్ర ఉత్పాదనకు 
మన దగ్గర ముందు చేతి మగ్గాలు ఉందేవి. అవి నేడు పెరిగే సాంకేతిక 
విజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ఎన్నో ఆధునిక పరికరాలను చేనేత కారులు 
తయారు చేసుకున్నారు. వాటిద్వారా నిత్యావసరాలకు తగ్గట్టుగా ఉత్పత్తులు 
సాధిస్తున్నారు. మన దగ్గర పూర్వం ఉన్నమగ్గాలు నేడు సాంకేతిక విజ్ఞానాన్ని 
ఉపయోగించుకుంటూ వెలసిన మగ్గాల వివరాలు చూద్దాం. 


తెలుగు నాట చేనేతవస్తోత్పత్తి చేసే మగ్గాలు 
పూర్వకాలపు మగ్గాలు 

చేతిమగ్గం,(త్రోషటిల్‌ ఇది ప్రాచీన కాలంనుంచి ఉన్నది. దీని 
మీద చేతితో నాడిని, గుడ్డపూర్తిగా తయారయ్యేవరకు అటు ఇటు విసురుతూ 


నేస్తూ ఉండాలి .ఒకే మగ్గంపై పనిచేయడానికి ఎక్కువమంది. కార్మికులు 
చాలా (శ్రమించాల్సి వచ్చేది. 


గుంటమగ్గం 


ఇది చేతి మగ్గానికన్నా ఎక్కువగా మన్నికైంది. సులభంగాను, తేలికగా 
దీనిలో బట్టలు నేయవచ్చు. కాలం కలసి కూడా వస్తుంది. రోజుకు 
గగజాలనుండి 12 గజాలవరకు వస్త్రం ఉత్పాదన చేయవచ్చు. కాని చేనేత 
కారుడి అన్ని అవయవాలు ఉపయోగించాల్సి వస్తుంది. 


36 తెలుగునాట చేనేత 
మలబారు(్రేంలూం 

ఈ మగ్గం దుప్పట్లు, టవల్సు, సోఫాకవర్హు, దోమతెరలు లాంటివి 
నేస్తారు. 
పికప్‌ స్పీడ్‌ లూం 

దీనినే పెడలు మగ్గం అనేవారు. ఇది పెడలు తొక్కుతూ ఉంటే 
దానంతట అదే ఆడుతుంది. నేసిన బట్టనంతా దోనెకు చుట్టుకుంటుంది. దీన్ని 


ఉపయోగించటానికి చేతులకు అంతగా పనిఉండదు. కాని రోజులో 50నుంచి 
60 గజాల బట్ట తయారవుతుంది. 


బెనారస్‌ సెమీ ఆటోమేటిక్‌ మగ్గం 


ఈ మగ్గం తనంతట తానే పనిచేస్తుంది. రోజుకు 100 గజాలవరకు 
వస్త్రాన్ని నేసే సామర్భాన్నికలిగిఉంది. 


పవర్‌లూం 


దీన్నే మరమగ్గం అనీ అంటారు. దీన్ని పూర్వకాలం నుంచీ పెద్దగా 
ఉపయోగించేవారు కాదు. దీనికి కారణం. దీని వల్లఉపాధి కోల్పోయే 
ప్రమాదం ఉందని కొందరు అంటుంటారు. అతి కొద్దికాలంలోనే ఎక్కువ 
వ(స్రోత్పత్తిని చేయగల్లే శక్తిని కలిగిఉందీ పవర్‌లూం. నేడు ఎక్కువ ప్రాంతాలలో 
దీన్నే ఉపయోగిస్తున్నారు. అత్యధిక ఉత్పత్తిని సాధిస్తున్నారు. 


జాకార్లు మగ్గం 
6౧ ౧ 
ఈ మగ్గాన్ని ఉపయోగించి చిత్ర విచిత్రమైన డిజైన్లుచేయవచ్చు. 


బొమ్మలు, జంతువులు, పక్షులు, పుష్పాలు ఇలా ప్రకృతి నమూనాను 
తయారు చేసే అవకాశం ఈ మగ్గం కల్పిస్తుంది. 


చేనేత ప్రయోజనాలు, వినియోగాలు 97 


యా 
సంసాంస్తేకననులటుసంట్రఖ్య/ 


[| 
టై. / గా 
(యక 
| 
స 
| 
1. 
న్‌ 





హట్లర్‌ స్తే 


వెన 


దీన్నే చిత్తరంజన్‌ మగ్గం అని అంటారు. దీని మీద కూడా వస్తోత్ప 
త్తిని అధికం గానే రాబట్టుకోవచ్చు. ఇప్పుటి కాలానికి తగ్గట్టుగాను, 
ఆధునికసాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ నేడు ఎన్నో మగ్గాలను 
చేనేతకారుడు వాడుకలోకి తీసుకువచ్చాడు. వాటిలో ముఖ్యమైనవి. 


నేటి మగ్గాలు 


లాయిన్‌ లూం, టైబెల్‌ లూం, డ్రగ్గెట్‌ లూం, ఉలెన్‌ బ్లాంకెంట్‌ 
లూం, కార్చెటు లూం, నవారు లూం, టేప్‌ లూం, త్రూ షటిల్‌ లూం, ప్లె 
షటిల్‌ ఫ్రేం లూం, సెమి ఆటో మేటిక్‌ లూం లాంటివి. 


అయితే జిహ్వకో రుచి పురైకో బుద్ధి అన్నారు కదా. అలానే కొన్ని 
ప్రత్యేక పరిస్థితులకు అనుగుణంగా వినియోగదారుడి కోరికమేరకు వస్త్రాల 
ఉత్పత్తికిగాను ఈ మగ్గాలలోనే కొన్నికొన్ని మార్పులు చేసుకుంటూ, అదనపు 
అమరికలు చేర్చుకుంటూ నేతకారుడు ప్రత్యేక రకాల బట్టల ఉత్పత్తికి శ్రీకారం 
చుట్టాడు. ఆ విధంగా ఉపయోగపడే వాటిల్లో ఉన్న మగ్గాలు: 1 


38 తెలుగునాట చేనేత 


సాదాబట్టనేసే మగ్గం, మల్టీ ట్రెడిల్‌ మగ్గం, డాబీ అమర్చిన మగ్గం, 
జాకార్డ్‌ అమర్చిన మగ్గం మొదలైనవి. 


ఆధునికావసరాలకు సరిపోయేలాగున వస్రోత్పత్తికి సహకరిస్తున్న 
మగ్గాలు మాత్రం ఇదివరకు అంటే పాతకాలంలోని మగ్గాలకు చేసుకున్న 
ఆధునికమార్చులే కారణం. అందుకే ఈ మగ్గాలన్నింటిని కలిపి ప్రాచీన 
మగ్గం, గుంట మగ్గం, ఫేం లూం, సెమీ ఆటో మేటిక్‌ మగ్గం అనేవీ 


స్థూలమైనవనీ నికరమైనవనీ అంటారు. 


నాడు - నేడు నేత 


నేత నేయడం మొదలుపెట్టినప్పటినుంచి తాను ఆర్థికంగా 
నిలబడుతూనే పక్కవారికి కూడా సాయం చేస్తూ ఉండేవాడు. తనతోపాటుగా 
ఇతర కులవృత్తులను ప్రోత్సహించేది చేనేత రంగం. అలాగే నేడు ఇన్ని 
పరికరాలతోటి, ఎంత ఆధునికంగా ఎదిగినప్పటికీ చేనేత రంగం ఇతర 
రంగాలకు పనిని చూపించేదానిలో ముందే ఉంది. ఆనాడు వడ్రంగులు, 
శిల్పులు, చిత్రకారులు మొదలగువారికి ఉపాధిదొరికితే నేడు ఇంటీరియర్‌ 
డిజైనర్స్‌కు, ఫ్యాషన్‌ రంగాలకు ఉపాధిని కలిగిస్తోంది. అలాంటి చేనేత 
రంగం ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కోవడంలో నాటినుంచి నేటిదాకా 
నతమతమవుతూనే ఉంది. నాడు విదేశీ దురాక్రమణలైతే వారి 
కర్మశహృదయాలతోటి, వారి నిరంకుశత్వాన్ని చేనేత ఆర్థికంగాను, 
మానసికంగాను కృంగిపోతే నేడు ప్రపంచీకరణ పేరుతో మిల్లుబట్టల 
ఆధిపత్యంతో చేనేత మనుగడ ్రశ్నార్థకమవుతున్నది. నాటినేతన్నలు 
వస్తువినిమయం జరిగిన కాలంలో నాలుగు వేళ్లూ నోట్లోపెట్టగలిగి ఉండేవాడు. 
తర్వాత విదేశీయుల రాకతో చేనేతకు కష్టాల కడగండ్లు ప్రారంభమయ్యాయి. 


కాని, (ఫెంచి,డచ్చి, పోర్చుగీసు, మహమ్మదీయుల కాలంలోకూడా 
చేనేతకు స్వర్ణయుగమనే చెప్పవచ్చు. ఎందుకంటే మనదేశాన్ని చూడడానికి 


చేనేత ప్రయోజనాలు, వినియోగాలు 39 


వచ్చినప్పుడు మన పాలనరంగంలో వాళ్లు నిలదొక్కుకున్నప్పుడూ కూడా చేనేత 
కళ కళలాడుతూనే ఉండేది. కాని రాను రాను కుంఫిణీ యుగంవారు రావడం 
మిల్లుల ఆవిష్కరణ చేనేత రంగం కొరడా ర్సుళిపించాయి. ఎందుకంటే 
విదేశీయులు ఇక్కడ ముడిసరుకులను అతి చౌకగా కొని వారి మిల్లులలో 
వస్రోత్పత్తిని చేసి తిరిగి అధికధరలకు మనకే అమ్మకాలు సాగించేవారు. 
దీనితో చిన్న చిన్న చేనేత కార్మికులు వారి వారి బట్టలను నేయలేక, నేసినవి 
అమ్ముకోలేక నానావిధాలుగా బాధలనుభవించారు. కాని, నాణ్యత విషయంలో 
కోరుకున్న కొన్ని డిజైన్లను పొందడంలో ఆంగ్లేయుల మిల్లు బట్టలు వెనుకంజ 
వేశాయి. దానితో చేనేతకారులపై కరుకు హస్తాన్ని ఉపయోగించారు. 
చేనేతకారులు వారు వడుకున్న దారంతో వస్త్రాన్ని నేయకుండా ఉండడానికి 
ఎన్నో విధాలుగా ఇబ్బందులను కల్పించారు. వారిపై అధికమైన సుంకాలు 
వేసేవారు. ఒకవేళ వసస్తాన్ని ఉత్పత్తి చేసిన వాళ్లు ఉంటే వారిని 
అమ్ముకోనీయకుండా టోల్‌ గేట్‌ టాక్స్‌ అని , ముర్తఫా పన్ను అని, అమ్మకం 
పన్ను అని ఇలా ఏవేవో పేర్లు పెట్టి వాటి అమ్మకాలు జరగకుండా చేసేవారు. 


వీటినన్నింటినీ తట్టుకొని ఎన్నో కష్టాలకోర్చి చేనేత కారుడు నేసిన 
బట్ట ముందు మిల్లు బట్ట వెలవెలపోయేది. దానితో చేనేత రంగాన్ని అసలు 
లేకుండా చేయాలని బ్రిటీషు వారు ఆలోచించారు. అంతే మానసికంగా 
హింసించడం మొదలుపెట్టారు. మంచి మంచి చిత్రకారుల, నేతకారుల 
బొటనవేళ్లను నరికించారు. కొందరిని బలవంతంగా వారి మిల్లులలో 
పనిచేయాలని వత్తిడి చేసేవారు. మహిళలను బలవంతంగా లాకెళ్లి వారి 
ఫాక్టరీలల్లో పనిచేయించేవారు. ఎదురు తిరిగిన వారిచేత రోడ్లు ఊడ్చించడం, 
కొరడాలతో కొట్టించడం అనేవి ఈర్వ్యాద్వేషాలతో చేయించేవారు. పైగా వీరు 
నేసిన బట్టలకు 80 శాతం సుంకం వేయసాగారు. నేత పని ముట్లపైన 
కూడా పన్నులు వేసారు. ఇన్ని బాధలను తట్టుకోలేక చాలా మంది 
చేనేతకారులు తమ తమ వృత్తులను వదులుకొని కాయకష్టం చేసుకుని 
బతికేవారు. ఉన్నచోట పనిలేక ఉన్నపని చేయలేక వలసలు వెళ్లడం 


40 తెలుగునాట చేనేత 


చేనేతకారులు చేశారు. అలా వలస వెళ్లినవారు కాఫీ, చెరకు, తేయాకు, 
రబ్బరు తోటలల్లో పనిచేయడం మొదలుపెట్టారు. వ్యవసాయ కూలీలుగా 
మారారు.రిక్షాలు లాగడం, మూటలు మోయడం, బండ్లు లాగడం లాంటి 
పనులను సైతం కడుపు నింపుకోవడానికి చేసారు. ఇలా బ్రిటీషు వాళ్ళు 
పెట్టిన నిప్పుధాటికి చేనేత గ్రామాలు మల మలా మాడిపోసాగాయి. 


ఇవన్నీ చాలకచేనేతరంగాన్ని సమూలంగా నాశనం చేయాలని 
కంకణం కట్టుకున్న విదేశీయులు అన్నపానీయాలు లేకుండా చేశారు. 
కొరడాదెబ్బలు వేయసాగారు. మాట వినని వాళ్లను వీధుల్లో ఊరేగిస్తూవారికి 
అరదరడాలు వేసేవారు. ఆస్తులు జప్తు చేసేవారు. నిలవడానికి నీడలేకుండా 
చేసే అన్ని ప్రయత్నాలు ఈస్టిండియా కంపెనీ వారు చేసారు. 


చేనేత వైభవం- ప్రాచీనం, ఆధునికం 


అటువంటి కాలంలో కూడా ఇంగ్లాండులో జరిగిన అంతర్జాతీయ 
ప్రదర్శనలో ఇండియా వస్త్రాలు ప్రదర్శనకు నిలబడ్డాయి. వాటిని చూసే 
సరికి మిల్లు యజమానుల కండ్లు కుట్టాయి. వారి లాంగుషైరు వస్త్రాలను 
భారతదేశంలో అమ్మకాలు జరపడానికి ఒక నివేదికను తయారు చేయమని 
వాట్సన్‌ ని ఆంగ్ల ప్రభుత్వం నియమించింది. అప్పుడే 'హైందవులు - వస్త 
పరిశ్రమలు- వారి దుస్తులు అన్న [గ్రంథం తయారు అయింది. 


ఆ కాలంలోనే చేనేత రంగం భారతస్వాతంత్ర్య సముపార్ణనలో 
ప్రధాన పాత్ర వహించింది. గాంధీజీ విదేశీ వస్తు బహిష్మరణతో పాటు 
ఖద్దరు ధారణను కూడా చేపట్టారు. అప్పటికాలంలో అందరూ రాట్నం 
తిప్పాలని నూలు వడకాలని మన చేతులతో నేసిన బట్టనే మనం కట్టుకోవాలనే 
నినాదం దేశప్రజలందరి మనస్సుల్లో స్వాతంత్ర్యజ్యోతిని వెలిగించింది. 


చేనేత ఉద్యమాలు ఉద్భవించాయి. మహాసభలు జరిపి అందులో 
నేతకార్శ్మికులు పడుతున్న కష్టాలను అందరి దృష్టికి తీసుకువెళ్లారు. స్వదేశీ 


చేనేత ప్రయోజనాలు, వినియోగాలు శే 


బట్టనే ధరించాలనే దీక్షపూనారు. 1936నుంచి నేటివరకు కూడా ఎన్నో 
చేనేత ఉద్యమాలు , మహాసభలు జరిగాయి. చారిత్రాత్మక మార్చులెన్నింటినో 
చేనేత వస్త్రం తేగలిగింది. చేనేత సత్యాగ్రహాలు జరిగాయి. 


కాకతీయులకాలంలో సోమనాథకవి తెనుగు సీమలో అతి సన్నని 
నూలు బీట్టలు లభిస్తాయని , రాయవల్లభం, పచ్చని బొట్టు, వీణావళి, 
పొంబట్టు, రత్నకంబు, మరకతపట్టు, గావులు, హంసవడిలాంటి సుమారు 
20 విధాల బట్టలు ఇక్కడ ఉన్నాయని ఆయన చెప్పిఉన్నాడు. 


రెడ్డి రాజుల కాలంలో ఇంటింటా రాట్నమాడేవారని, ప్రతిప్రీ నూలు 
వడికేదని, తూర్పు పడమర దేశాలకు ఇక్కడ నుంచి బట్టల ఎగుమతులు 
ఉండేవని చరిత్ర చెప్తోంది. 


అటువంటి చేనేతకు విదేశీపాలనవల్ల అష్టకష్టాలు తప్పలేదు. ఆ 
కాలంలో పెద్ద ఎత్తున చేపట్టిన ఉద్యమాల ఫలితమే సహకార సంఘాల 
ఆవిర్భావం. 'సేవా సంఘాలు, చేనేత బోర్డులు, సహకార సంఘాల ఏర్పాటుకు 
నాంది వాచకం పలికారు. మాస్టర్‌ వీవర్స్‌ బయలుదేరారు. నివురు గప్పిన 
చేనేత రంగం తిరిగి నిగనిగలాడాలని దేశనాయకులు, దేశాభిమానులు, 
దేశభక్తులు నడుం కట్టారు. 








చేనేత సేవా కేంద్రాలు - సంఘాలు - 
సంస్తలు 
థ్‌ 


నాటి కాలంలో మహోజ్జ్వలంగా ఎదిగిన చేనేత రంగం మళ్లీ 
పుంజుకుంటుందా అంటే వెలుగు విరజిమ్ముతూనే ఒక ప్రక్కనుంచి ఆరిపోతూ 
వస్తోంది. దీన్ని మునపటిలా వెలుగులీనేటట్లు చేయడానికి సర్వశక్తులు 
ఒడ్డిగతించిన కాలాన్ని ఒకసారి నెమరువేసుకుని అప్పటి చేయలేని పనులు, 
చనన తప్పులు, కావాల్సినవిషయాలు, ఇప్పటి కాలంలో ఈ 
యాంత్రికావసరాలకు తగ్గట్టుగా చేనేత రంగం. ముందుకు వెళ్లడానికి ఏం 
చేయాలో అని ఆలోచించాల్సిన బాధ్యత మాత్రం అందరిపైనా ఉంది. 


(గ్రామీణ పరిశ్రమ అయిన చేనేత అక్కడే దొరికే వస్తువులతో చేనేత 
ఉత్పత్తులను సాధించినా ప్రపంచం పురోగమిస్తున్న తీరులోనే చేనేత రంగం 
కూడా పురోగమించింది. చేతి మగ్గాల స్థానంలో మరమగ్గాలు వచ్చి 
కూర్చున్నాయి. ఆనాడు ఒక పల్లె అవసరాలను ఒక చేనేత కుటుంబం తీర్చేసేది. 
కాని, పెరిగిన వసతులతోపాటు జనాభాకూడా పదింతలు పెరిగింది. కాని, 
నేతన్నల పరిస్థితుల్లో పెద్ద మార్పులు మాత్రంచోటుచేసుకోలేదు. నేతన్న 
పండించిన నేతను అమ్ముకునే పరిన్ఫితులు లేకుండా పోయాయి. 
అమ్ముకోవడానికి సమయాన్ని వెచ్చిస్తే నేతకు సమయం మిగలకపోవడం 
చవిచూడాల్సి వచ్చింది. అటువంటప్పుడు చేనేత కారులకు కావాల్సిన 


చేనేత సేవా కేంద్రాలు - సంఘాలు - సంస్థలు 1ఏ 
ముడిసరుకును ఇవ్వడం, వారు నేసిన బట్టను అమ్మడానికీ, వారికి ఆర్థిక 
ప్రోత్సాహం కలిగించడానికీ సహకార సంఘాలు ఏర్పడ్డాయి. 

ఈ నేత పరిశ్రమ తెలుగు నాట మూడు విధాలుగా పనిచేయడం మొదలు 
పెట్టింది. అవి. 1. సహకార సంఘం, 2. మాస్టర్‌ వీవర్స్‌3. స్వయం స్వాలంబన 
నేతకారుని వస్ర్తాలను ఉత్పత్తి అమ్మకాలు జరగడానికి ముందు ఆర్థికసాయం 
అవసరం వచ్చింది. ఈ సహకార సంఘాలు ప్రభుత్వం నుంచి, సంఘాల 
నుంచి వీరికి సబ్సీడీలు, బ్యాంకురుణాలు, స్వల్పవడ్డీలతో వాయిదాలు చెల్లించడం 
లాంటి సహాయాలు చేనేత కారులకు చేయడం ఆరంభించారు. 


సహకార సంఘాలు 


విదేశీ నాడులను సమర్థవంతంగా ఎదుర్కొంటూ నేటి పోకదులను 
ఆహ్వానిస్తూ, నేటి తరాల ఆలోచనలకు తగ్గట్టుగా చేనేతరంగం ముందుకు 
రావడానికి చేనేల సంఘాలు, సంస్థలు ఎంతో సహకారాన్ని ఇవ్వడం 
చేనేతకారులకు ఆనందాన్ని ఆత్మసైర్భాన్ని కలిగించాయి. 


ప్రపంచంలో సహకార చట్టం ఏర్పడినప్పుడు ప్రప్రథమంగా కో 
ఆపంటన్‌ సొసైటీ *0త వారిదే. 1904లో ఇండియాలో కో ఆపరేటివ్‌ 
యాక్టు ఎర్పడింది. 1907లో అప్పటి మద్రాసు ప్రభుత్వ, కళల, పరిశ్రమల 
సలహాలారు ఎఫ్‌౧హావెక్‌ చేనేత పరి్యిశమను సహకారోద్యమంగా, 
పునర్య్యనస్తేకరించమ::. (విటీషు ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కాని దీనికి 
1920 వచ్చినా చ:నం మాత్రం కలుగలేదు. 1928లో రాయల్‌ 
కమీషనుకూడా ఇదే సూచనను సూచించింది. 1950 ప్రాంతాలలో చేనేత 
సహకార నూలు మిల్లులను న్థాపించుకున్నారు. 1953లో కేంద్ర ప్రభుత్వం 
సెస్‌ ప్రణాళికలు రూపొందించి, రిబేట్లు లాంటి సౌకర్యాలను కలిగించింది. 


1939 నుంచి నేటివరకు ప్రభుత్వం వారు చేనేత అభివృద్ధిపరచటానికి 
సూచనలిమ్మని థామస్‌ కమిటి, యుద్ధానంతర కమిటి, చేనేత స్థాయీ సంఘం, 


శ్షశ్త తెలుగునాట చేనేత 
మీర్థా కమిటీ, పార్లమెంటరీ పిటీషన్ల కమిటీ, కార్వే కమిటీ లాంటివెన్నో 
వేసింది. వారందరూ కూడా చేనేత పురోభివృద్ధికి ఎన్నో సలహాలనిచ్చారు. 
కాని వాటిని అమలు పర్చడంలో చిత్తశుద్ధిలేక చేనేత రంగంలో అనుకున్నంత 
అభివృద్ధి కానరావడంలేదు. 


మనకు స్వాతంత్ర్యం రాకమునుపు కేంద్ర ప్రభుత్వం చేనేత రంగానికి 
కొంతబడ్డట్‌ను అందచేసేది. అందులో రాష్ట్రాలకు వచ్చిన మొత్తంలో చేనేత 
అభివృద్ధికి వ్యయం చేస్తూ 1935 ప్రాంతంలో తెలుగునాట ఒక సహాకార 
సంఘాన్ని ఏర్పరిచారు. దానికి అనుబందంగా 30,40 దాకా అనుబంధ 
సహకార సంఘాలుండదేవి. అప్పట్లో చేనేత పరిశమాఖివృద్ధికై ఎన్నో 
ఉద్యమాలను కూడా చేపట్టడం జరిగింది. 


1952లో రాఖిదానియైన హైదరాబాదు నగరంలో కేంద్ర చేనేత 
సహకార సంఘం ఏర్పడింది. దీనికి ప్రథమ అధ్యక్షులు ఆచార్య కొండా 
లక్ష్మణ్‌ బాపూజీగారు. మదరాసు రాష్టం నుంచి విడిపోయిన తర్వాత 
విజయవాడ కేంద్రంగా ఆంధ్ర రాష్ట్ర చేనేత సహకార సంఘం ఏర్పడింది. 
1934నుంచి 1936 రాయలసీమలో కరువు ఏర్పడినప్పుడు బ్రిటీషు ప్రభుత్వం 
చేనేత కార్మికులను ఆదుకోవడానికి రిలీఫ్‌ కేంద్రాలను ఏర్పరిచి శ్రీ మాచాని 
సోమప్ప గారిని సలహా సంఘ సభ్యునిగా నియమించింది. కొన్ని కారణాల 
వలన ఆ సంఘం కడదాకా కొనసాగలేదు. 


దాని తరవాత సోమప్పగారు యమ్మిగనూరు చేనేత సహకార సంఘాన్ని 
స్థాపించారు.ఆ తర్వాత హై కో, రాయ, కోప్‌ ఫ్యాబ్రిక్స్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర 
చేనేత సహకార సంఘం 1976లో స్థాపించారు. ఇవి కూడా కొత్తల్లో బాగా 
పని చేస్తున్నట్టు అనిపించినప్పటికీ రాను రాను ఈ చేనేత సంఘాల నడక 
నత్తనుపోలింది. ఎన్నో దుర్భర పరిస్థితులను ఎదుర్కోలేక పోటీ ప్రపంచంతో 
పోరాడి నిలవలేక కనుమరుగు అయ్యే స్థితికి వస్తున్న చేనేత రంగాన్ని తిరిగి 
పుంజుకోవడానికి చేనేత సహకార సంఘాలు ఇంకా ఎక్కువ (శ్రమించాల్సి 


ఉంది. 


అలీ 


చేనేత సేవా కేంద్రాలు - సంఘాలు - సంస్థలు 4ేర్‌ 


అందువల్ల వీటిని చేనేత కార్మికులతో పాటుగా కేంద్ర రాష్ట్ర 
(ప్రభుత్వాలు, (పైవేటు సంస్థలు, ఉదార బుద్దిగల త్యాగశీలురు మంచి 
నిర్ణయాలను తీసుకొని వీటిని పైకి తీసుకొని రావాల్సిన అవసరం ఎంతైనా. 
ఉంది. తెలుగు నాట ఉన్న చేనేత కార్మికులనందరినీ ఈ సహకార 
సంఘపరిధిలో కి తేవడానికి కృషిచేసారు. ఒక్క మంగళగిరిలోనే 14 చేనేత 
సహకార సంఘాలుఏర్చడాయి. ఈ సంఘాలు వస్త్రఉత్పత్తిలో మార్పులు 
తీసుకురావడానికి, కార్మికులు మెళుకువలను తెలుసుకోవాడానికి, ఉత్పత్తి 
స్థాయిని పెంచడానికి గాను టైనింగు సెంటర్స్‌ ను ప్రవేశపెట్టారు. దీనివల్ల 
ఉత్పత్తిలో తలఎత్తే సమస్యలను అధిగమించే ప్రయత్నం చేసారు. ఉత్పత్తులలో 
నాణ్యం, అద్దకంలో మెళుకువ, అంటే డైయింగు, ప్రాసెసింగు, ప్రింటింగు 
రంగాలలో అభివృద్ధి భారీగా జరిగింది. 


స్వాతంత్రానంతరం భారతప్రభుత్వంచేనేత రంగంలో పురోభివృద్ధి 
సాధించడానికి గాను చేనేతవారోత్సవాలను జరపడానికి నిశ్చయించింది. 
దాని వల్ల 'అఖిల భారత చేనేత వారోత్సవాలు” అప్పుడు ప్రతి ఏటాజరిగాయి. 
దాని తర్వాతకూడా ఇప్పుడు చేనేత వారోత్సవాలు జరుగుతూనే ఉన్నాయి. 
వీటివల్ల మనదేశ ఉత్పత్తులు విదేశాలలో కూడా అమ్మకానికి పెట్టవచ్చు. 
దాని వల్ల అంతర్జాతీయ ఖ్యాతితో పాటు ప్రపంచ దేశాలకు తెలుగునాట 
ఉన్న సంస్కృతీ సంప్రదాయాలకు ప్రాచుర్యం లభిస్తుంది. భారతదేశంలో 
ఎంతమంది కళాకారులున్నారో వారి వద్ద ప్రపంచం మెచ్చదగిన పనితనం 
ఎంత ఉందో లోకమంతా తెలుసుకోగలుగుతుంది. 


అఖిల భారత చేనేత బోర్డును 1954లో ప్రారంభించారు. దీని 
ముఖ్య కార్యాలయం ముంబాయిలో ఉంది. దీనిని ప్రారంభించినప్పుడు 
శీ ప్రగడ కోటయ్య , శ్రీ. ఎన్‌. జి. రంగా, శ్రీ మాచాని సోమప్ప, అనే 
ముగ్గురు తెలుగువారు సభ్యులుగా ఉన్నారు. వీరు ముగ్గురునూ అఖిల భారత 
చేనేత బోర్డు, నిర్వహణలో అభివృద్ధిలో ప్రముఖపాత్రను వహించారు. 


శ్రీ ప్రగడ కోటయ్య గారి లాంటి వాళ్లు చేనేతరంగాభివృద్ధికోసం 
పలు ప్రణాళికలను వేశారు. పార్లమెంటు చేనేత వాణిని వినిపించారు. మసక 
బారిన చేనేత రంగంపై అప్పటి విదేశీయుల దగ్గర మొదలైన సుంకం విధింపు 


46 తెలుగునాట చేనేత 


నేటికీ కొనసాగుతూనే ఉంది. అటువంటి చేనేత కారుడి నడ్డి విరిచే పన్నులను 
రద్దుచేయాలని వారికి చేయూత నిచ్చేటట్లు వ్యవహరించాలని చేనేత సంఘాలు 
ప్రభుత్వాన్ని వత్తిడిచేస్తున్నాయి. దీని వల్ల బక్క పల్చని చేనేత కార్మికుడు 
బతికి బట్ట కట్టగలుగుతాడు అని ఆశించారు. 
మాస్టర్‌ వీవర్స్‌ ... 

నేతపనిచేసేవారు తమ పని చేసుకొంటూనే తోటి నేత పనివారి 
మగ్గాలపై నేయించడం చేసేవారే మాస్టరువీవర్స్‌గా పిలవచ్చు. అసలు ఈ 
మాస్టర్స్‌ వీవర్స్‌ అనేవాళ్లు 1900 కాలంలో నేతపనినుండే పెట్టుబడిదారులు 
బయలుదేరి తమకంటే చిన్న పారిశ్రామికుల వద్ద అడ్బ్చచ్చాలు” అంటే తన 
పని చేస్తూనే వీలు వెంబడి ఇతరుల మగ్గాలకు పని కల్పించేవారు. ఇతరులచే 
నేతను నేయించి ఆ ఉత్పత్తులను కూడా వీరు అమ్మడం ప్రారంభించారు. 
దీనితో మాస్టర్‌ వీవర్స్‌ పుట్టుక జరిగింది. 


1952-55 కాలంలో చేనేత పరిశ్రమనే సంక్షోభంలో పడింది. 
దీనితో ఈ మాస్టర్‌ వీవర్స్‌ ఉజ్వలంగా పెరిగే. పరిస్థితులకు అవకాశం 
వచ్చింది. ఎందుకంటే వీరు తాను చేయించిన ఉత్పత్తులను నాణ్యతవిషయంలో 
రాజీ పడేవారు కాదు. వీరు తృప్తి చెందిన తర్వాతనే అమ్మకానికి వళ్లేవారు. 
ఈ మాస్టర్‌ వీవర్స్‌ తెలుగు నాట ఇబ్బడిముబ్బడిగా బయలుదేరారు. వీరు 
మొట్టమొదట కాలంలో ముడిసరుకును చేనేత కార్మికులకు ఇన్చేనారు. 
దీనితోపాటుగా వారికి కావాల్సిన నిత్యావసరాలను కూడా తీర్చేవారు. అంటే 
తిండిగింజలను, వారుకట్టుకోవడానికి బట్టలను ఇలా వారిని 
ఆదుకోవడంతోకార్మికులు వారిపై పూర్తిగా ఆధారపడే పరిస్థితులు కల్పించారు. 


పైగా చిన్న చిన్న చేనేత కార్మికులు వారి ఉత్పత్తులు వారు 
అమ్ముకోవడానికి సరియైన మార్కెట్‌ వ్యవస్థ లేకపోవడంతో చిన్నచిన్న 
పారిశ్రామికులు ఈ మాస్టర్‌వీవర్స్‌ పై ఆధారపడడం జరిగింది. దానివల్ల 


మాస్టర్‌ వీవర్స్‌ కాల్రకమేణ వీరు వారి పనిచేయడం మానివేసి ఇతరులకు 
పనికల్పించడం వారు నేసిన వ్రస్తాలను అమ్మడంలో (శ్రద్ధ చూపారు. 


టీ టే 


చేనేత సేవా కేంద్రాలు - సంఘాలు - సంస్థలు శ 


మొదట్లో నూలు కొనుక్కోవటం, బట్ట నేయటం దాన్ని అమ్మటం 
లాంటి వన్నీ చేసేదాక డబ్బు కళ్లచూడలేకపోయేవాడు చేనేత కార్మికుడు. 
కాని వానికున్న అవసరాలు మాత్రం చేతిలో పైకం వచ్చేదాక ఆగేవి కావు 
కనక ఇతరుల దగ్గర అప్పుచేసేవాడు. తన మగ్గంపై అదనంగా నేసి ఇస్తున్న 
మాస్టర్‌ వీవర్స్‌ దగ్గరికే అప్పుకు వెళ్లడం జరుగుతుంది కదా. ఇలాంటి రోజుల్లో 
ఈ మాస్టర్‌ వీవర్స్‌ దగ్గర అమ్మకాలు చేసే నేర్పు ఉన్నా బట్ట నేసే నేర్పుకోసం 
చేనేత కార్మికుని ఆధారపడాల్సి వచ్చేది కనుక మాస్టర్‌ వీవర్స్‌ కార్ధానాలు 
నిలిపి చేనేత కార్మికులకు కావాల్సిన దాన్ని వ్‌ ఇచ్చివారి చేత 
నేయించుకునేవారు. 


ఈ పరిస్థితులే (చేనేత వస్తాలను అమ్మడంలో ఉన్న ఇబ్బందులు, 
చిన్న చిన్న కార్మికులు వీరిపై పూర్తిగా ఆధారపడటం) మాస్టర్‌ వీవర్స్‌కు 
పెట్టుబడి దారీ వ్యవస్థ నెలకొల్పడానికి అవకాశాన్ని కలిగించింది. 


మంగళగిరిలో 1900 నుంచి పెట్టుబడిదారీ వ్యవస్థ ఉన్నందువల్ల 
1952 సంక్షోభ పరిస్థితులలో మంగళగిరి మాస్టర్‌ వీవర్స్‌ ఇతరులకు పని 
కల్పించే స్థితిలోకి వచ్చారు. ఆ సమయంలో ఎంతోమంది కార్మికులు 
మంగళగిరికి వలస వెళ్లారు. ఇంత జరిగినా ప్రభుత్వం కల్పించే సహకార 
సంఘాలలో సభ్యులుగా ఉన్ననూ నేటికీ అధికశాతం చేనేత కార్మికులు మాస్టర్‌ 
వీవర్స్‌కు పనిచేసి పెడుతున్నారు. ఇదొక విశేషమైన విషయమే. 


చేనేత కార్మికులకు వీరు సాయం అందిస్తూనే ఉన్నారు. ఈ మాస్టర్‌ 
వీవర్స్‌ పెరగడానికి కారణం నేత పనివారు పెట్టుబడి పెట్టడం ఒక కష్టమైతే 
అప్పుతీసుకొని రావడం, దానికి వడ్డీలు కట్టడం, పెద్ద మొత్తంలో చేనేత 
వస్త్రఉత్పత్తి కావాల్సి వచ్చినప్పుడు ఎంత నైపుణ్యత కలిగి ఉన్నాా నాణ్యత 
సమయపాలన ఇవన్నీ చూసుకోలేక నేత కార్మికులు ఇటు సహకారసంఘాన్నో 
మాస్టర్‌ వీవర్స్‌నో ఆశ్యయించాల్సి వస్తుంది. మొదట్లో ప్రభుత్వ పథకాలు 
ద్వారా అందవలసిన సహాయం ఈ సహకార సంఘాల ద్వారానే అందేది. 
దానిలో అవకతవకలు జరిగేవి. దానితో ఇప్పుడు ప్రభుత్వం కల్పించే 


48 తెలుగునాట చేనేత 
రుణసదుపాయం, మిల్లు గేట్‌ ధరలకే అందించడం లాంటి సాయం 
నేతకార్మికునికి నేరుగా అందేలా చేస్తోంది. దీనివల్ల నేతకార్మికులు 
కొంతమేరకైనా ఆర్థికంగా స్థిరత్వాన్ని పొందడానికి వీలు కలుగుతుంది. 
తెలుగునాట ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు చేనేత రంగంలో ప్రధాన 
భూమికను పోషిస్తున్నాయి. 

మాస్టర్‌ వీవర్స్‌కు కూడా కొన్ని కష్టాలున్నాయి. నేసిన బట్టలు 
సంవత్సరం పొడుగునా అమ్ముడు అవుతాయని నమ్మకం ఉండదు. అప్పుడప్పుడు 
ఆర్థికమాంద్యం వీరిని ఇబ్బందులకు గురిచేస్తుంది. దానితోపాటు అమ్మకాలు 
కూడా మాంద్యకాలంలో ఉండవు. అటువంటప్పుడు కూడా కార్థానాల్లో పనిబేసే 
కార్మికునికి తీరుస్తానని చెప్పిన అవసరాలు తీర్చడం, వారికి కావాల్సిన ఆర్థిక 
నిధిని అందచేయడం అనేది చేస్తూనే ఉండాలి. వ్యాపారంలో నష్టం వచ్చినా, 
నూలు రేట్లలో ఒడిదొడుకులు వచ్చినా తట్టుకుని నేత కార్మికుడిని ఆదుకోవాల్సిన 
అవసరం ఉంది. వీరు ఇద్దరూ ఒకరికొకరు సహకరించుకోనిదే పనిజరుగదు. 
ఎందుకంటే చేనేత కార్మికుడుగా జోరుగా అమ్మకాలు సాగేటప్పుడు కావాల్సిన 
మేరకు నాణ్యత చెడకుండా నేసిన బట్టలను మాస్టర్‌ వీవర్స్‌కు అందచేయాల్సి 
ఉంటుంది. 


స్వయం స్వాలంబన 

ఈ చేనేత సహకార సంఘాలు, మాస్టర్‌ వీవర్స్‌ ఇంతమంది ఉన్నా 
చేనేత రంగంలోని అందరూ సంతోషంగా ఉండడం కాని, వారు అభివృద్ధి 
లోకి రావడంలో కానీ వెనుకబాటు తనం కనిపిస్తూనే ఉంది. అందుకనే ఈ 
మాస్టర్‌ వీవర్స్‌కాని, చేనేత సహకార సంఘాలు కాకుండా ఎవరికి వారు 
వారి నైపుణ్యాన్ని మెరుగు పర్చుకోవడానికి సేవారంగాలను నెలకొల్పడం 
జరిగింది. ఈ సేవా కార్యక్రమాలను అటు (వభుత్వాలు, ఇటు 
సహాకారసంఘాలు చేయడానికి ముందుకు వచ్చాయి. టైనింగు సెంటర్స్‌ను 
ప్రవేశపెట్టాయి. ఇవేకాక చేనేత సహకార సంఘాల్లోనే టైనింగ్‌ను అక్కడక్కడ 


చేనేత సేవా కేంద్రాలు - సంఘాలు - సంస్థలు 49 
ఇస్తున్నారు. భారతదేశంలో నాలుగు ఇండియన్‌ ఇన్సిస్టిట్యూట్స్‌ ఆఫ్‌ హ్యాండ్లూమ్‌ 
టెక్నాలజీ సంస్థలు స్థాపించారు. ఇందులో చేరడానికి చేనేత కులాలకు 
చెందిన వారు పదవ తరగతి పాసయిన విద్యర్థులు అర్హులుగా నిబంధనను 
పెట్టారు. ప్రభుత్వం వీటి అవసరాన్ని గుర్తించి తెలుగునాట చేనేత సేవా 
కేంద్రాన్నికోస్తా (పాంతాలకు విజయవాడలోనూ, తెలంగాణా, 
రాయలసీమలోని చేనేతపరిశమకు సహాయపడేలా హైదరాబాదులోనూ 
స్థాపించారు. చేనేత రంగంలోని నిపుణులను నియమించి చేనేత ఉత్పత్తులలో 
మెళుకువలను, నేర్పరితనాన్ని నేర్పిస్తున్నారు. ఇందులో చేరిన విద్యార్థులకు 
ఉపకార వేతనాన్ని ఇస్తున్నారు. వీటిలో కోర్సులను పూర్తి చేసిన వారికి మూడు 
సంవత్సరాల డిప్లమా ఇన్‌ హ్యాండ్లూమ్‌ టెక్నాలజీ అని సర్జిఫికేటును ఇస్తారు. 
సేలంలో ఉన్న ఇన్‌స్టిట్యూట్‌ గుజరాత్‌ మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక, 
తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి, రాహ్రాలనుంచి విద్యార్థులు ఇక్కడకు వచ్చి 
విద్యనభ్యసిస్తున్నారు. సంవత్సరానికి 50 మంది విద్యార్థులు ఈ సర్టిఫికేట్లను 
పొందుతున్నారు. మన రాష్ట్ర అవసరాలకు ప్రత్యేకంగా వెంకటగిరిలో మరో 
ఇన్‌స్టిట్యూట్‌ ప్రారంభించారు. ఈ ఇన్‌స్టిట్యూట్‌లో సంవత్సరానికి 27మందిని 
చేర్చుకోవటానికి తెలుగు చేనేత విద్యార్ధులకు అవకాశం ఇస్తున్నారు. 


ఈ చేనేత సేవా కేంద్రాలలో 4 నెలల శిక్షణాకాలంలో చేనేత 
కార్మికులను రంగులు అద్దె కార్మికులకు శిక్షణ ఇచ్చేవారు. శిక్షణాకాలంలో 
250 రూపాయల ఉపకార వేతనాన్ని కూడా ఏర్పాటు చేసేవారు. చేనేతలలో 
కొత్త రకాల నేత విదానాలు కొత్త డిజైన్లలో ఉత్పత్తుల నాణ్యతలో అభివృద్ధి 
తీసుకొని రావటానికి చాలా ఉపయోగపడేవి. 


కాని, ఈ శిక్షణ కార్యక్రమాలలో పాల్గొనడానికి గ్రామాలలో 
ఉండే చేనేత కార్మికులు చేనేత సేవా కేంద్రాలకు వచ్చి శిక్షణ పొందవలసి 
రావడంతో వృత్తిని మానుకొని జీవన భృతిలేకుండా శిక్షణకు రావడం 
కష్టమవడంతో శిక్షణకు వచ్చే వారి సంఖ్య తక్కువగా ఉండేది. (ప్రభుత్వం 


క్‌0 తెలుగునాట చేనేత 


వారు కూడా చేనేత కార్మికులు, చేనేత పరిశ్రమ ఇబ్బందులను గుర్తించి 
చేనేత సేవా కేంద్రసిబ్బందిని సహకార సంఘాలకు పంపివాళ్ళ (గ్రామంలోనే 
ఒక నెల అవధితో శిక్షణా కార్యక(మ్రాలు చేపట్టారు. సొసైటీవారు ఎంపిక 
చేసిన చేనేత కార్మికులకు శిక్షణ ఇచ్చేవారు. అలా శిక్షణ పొందిన చేనేత 
కార్మికుల ద్వారా ఉత్పత్తులు నాణ్యత కొత్తదనం వచ్చి అమ్మకాలు పెరిగి 
ఉపాధి ఏర్పడుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు నిర్వహించి చేనేత 
పరిశ్రమ అభివృద్ధికి పథకాలు అమలుచేశారు. 


ఈ శిక్షణా కార్యక్రమాల్లో డాబీ, జాకార్వ్‌ మొదలైన పరికరాలు 
అమర్చి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించేవారు. కానీ శిక్షణ పూర్తయిన 
తర్వాత తమ సొసైటి లలో ఆ పరికరాలతో ఉన్న మగ్గాలు గాని, పనిముట్ల 
కాని లేకపోవడంతో శిక్షణా కార్యక్రమాలలో పొందిన విజ్ఞానం 
ఉపయోగపడడం లేదనే విషయాన్ని పరిశీలించి ఈ కార్ర్యకమాల్లో కొంత 
మార్పులు చేసి ఎమ్‌డిటిపి అనే కోర్సును ప్రవేశపెట్టారు. దీని తర్వాత మరింత 
ఉపయోగకరంగా ఉండే ఇంకొక శిక్షణా కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం చేనేత 
సేవా కేంద్రాల ద్వారా నిర్వహించింది. వాటిని సమీకృత చేనేత శిక్షణా కార్య 
'క్రమాలుగా పిలుస్తారు. 


ఈ కార్యక్రమాల ద్వారా సంఘం వారు బంపిక చేసిన చేనేత 
కార్మికులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించడమే కాకుండా తామ నేర్చుకొన్న 
ఆధునిక పరికరాలను ఆ సంఘానికి అందచేసి శిక్షణ కాలంలో నేర్చుకొన్న 
చేనేత రకాలను ఉత్పత్తిచేసుకొని అభివృద్ధి చెందాలనే ఉన్నత సంకల్పంతో 
పెక్కు కార్యక్రమాలు నిర్వహించారు. దీనిద్వారా కేవలం ఏ సంఘంలో 
శిక్షణ పొందిన ఆ సంఘానికి ఆ శిక్షణా కార్యకమాలద్వారా లాభం 
చేకూరింది. కానీ, ఒకే గ్రామంలో ఒకటి 9న్నా ఎక్కవ సహకార సంఘాలు 
ఉండటం చేతనూ, ఆ [గ్రామాల చుట్టు పక్కలున్న గ్రామాల చేనేత కార్మికులకు 
కూడా ఈ కార్ర్యకమాల ద్వారా సహాయం అందకపోవడంతో ఇబ్బందులు 
ఎదురయ్యాయి. 


చేనేత సేవా కేంద్రాలు - సంఘాలు - సంస్థలు ర్‌1 
ప్రస్తుతం ఇటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేలా కొన్ని చేనేత 
క్షష్టర్స్‌ను గుర్తించి ఆ క్షష్టర్‌లోని ఆ గ్రామాల చేనేత సహకార సంఘాల 
సహకారేతర చేనేత కార్మికులకు లాభం చేకూరేలా సమగ్ర అభివృద్ధి 
సాధించాలని సదుద్దేశంతో ఆ క్ల్షస్టర్‌లలో డయాగ్నస్టిక్‌ స్టడీస్‌ చేసి ప్రతీ 
చేనేత కార్మికునికి కావాలసిన పనిముట్లని గాని పరికరాలను గుర్తించి నాణ్యత 
గల వస్తాల ఉత్పత్తి సాధించటానికి ఆ క్లస్టర్లను సమగ్రాభివృద్ధికి కావలసిన 
పరికరాలు శిక్షణ ఎడ్యుకేషన్‌ టూర్‌లను మార్కెట్‌ సర్వేలు మార్కెట్‌ మీట్‌లను 
ఎగ్జిబిషన్‌లు కొత్త కొత్త డిజైన్లను ఉత్పత్తి చేసుకొనే ఆధునిక పరికరాల వంటి 
కంప్యూటర్ల ఎయిడెడ్‌ డిజైనింగ్‌ లాంటి ఆధునాతన పరికరాలతో శిక్షణ 
ఇస్తున్నారు. నాణ్యమైన చేనేతలఉత్పత్తికి ప్రోత్సహిస్తున్నారు. ఇటువంటి 
పథకాలను 12 కి పైగా మెగా క్షస్టర్‌లుగా తెలుగునాట గుర్తించి చీరాల 
ప్రాంతం అభివృద్ధికి రాయలసీయలో మాధవరం లో నిర్వహిస్తున్నారు. 


అదేవిధంగా చిన్న చిన్న క్షస్టర్లను కూడా గుర్తించి ఆంధ్ర దేశమంతా 
కేంద్ర ప్రభుత్వంచే ఈ కార్యకమాల నిర్వహించబడుతున్నాయి. ఈ కార్య 
క్రమాలద్వారా నేత కార్మికులకు కొంతమేర అభివృద్ధి జరుగుతుందని ఆశిద్దాం. 
ఈ కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాలో చేనేత పరిశ్రమ ఉన్న 
ప్రాంతాలలో నిర్వహిస్తోంది. 


కేంద్ర ప్రభుత్వం (ప్రతీ నంవత్సరం చేనేత కార్మికులు 
ప్రజ్ఞాపాటవాలను గుర్తిస్తూ జాతీయ పురస్కారాలను భారత రాష్ట్రపతి గారితో 
అందచేస్తోంది. ఈ జాతీయ పురస్కారాల్లో ఎంతోమంది తెలుగువారికి రాష్ట్రపతి 
గార్లచే అందచేయబడ్డాయి. 


“ ఇన్ని కష్టాలు పడ్డా, నష్టాలు కుంగదీసినా చేనేత తన చేవను 
కోల్పోలేదు. నేతన్నలను ఆకలిచావులు చుట్టుముట్టుతున్నాసరే చేనేత తన 
సొగసును, సొబగును వీడలేదు. 


ర్‌2 తెలుగునాట చేనేత 
వివిధ ప్రాంతాలు - చేనేత 


మన తెలుగునాట ప్రపంచ ప్రసిద్ధిగాంచిన చేనేత వస్త్రాలు పెట్టింది 
పేరుగాఉన్నాయి. వాటిల్లో వెలకట్టలేని జలతారు జరీ నూలు నేత కళల 
వెంకటగిరి, నేత అల్లికల విరితావుల ర్సురి మంగళగిరి, కొంగ్రొత్త అందాలకు 
పుట్టినిల్లు కొత్తపేట, అతివలు పోటీపడే అడిగే చీర నారాయణపేట, చీరను 
తన పేరులోనే పెట్టుకొన్న సొగసరి చీరాల చీర, ఘనమైన పట్టు సరసన 
నూలు చీరను నిలిపిన గద్వాల, పోల్చగ రాని రంగుల సంకలిత కలికుతురాయి 
పోచంపల్లి, సంప్రదాయాల పోగు ధర్మవరం, వెలకట్టగలేని వెలిసిపోని నేత 
చీర గుంటూరు చీర, భారతవీరత్వానికి మచ్చుతునక పొందూరు ఖద్దరు, 
, నెమలిని నాట్యాన్ని పట్టి చూపేది పుట్టపాక ఇక్కత్‌ చీర, ఉల్లము 
జల్లుమనిపించేది ఉప్పాడ నేతచీర, ప్రకృతి సిద్ధసాధ్య లేపాక్షి అవనిపై 
హరివిల్లును పట్టినిలిపేది కలంకారి ఇన్నింటిని ఒక్క దగ్గర దొరకాలి అంటే 
అది తెలుగునాటే సాధ్యం. 


ఇలా జరీచీరల తయారీకి మేలిమి బంగారం, వెండి తీగలతో 
నేస్తారు.నేసేటప్పుడుఒక్క దారపు పోగు తప్పినా అనుకున్న డిజైను రాదు. 
అందుకనే సర్వేంద్రియాలను నేతపై కేంద్రీకరించి పనిచేస్తారు. అటువంటి 
పనివాళ్లు నేడు సులభపద్ధతుల్లో డబ్బు సంపాదించడమే ఆకర్షణలో పడి 
సృజనాత్మక ఆలోచనలను చేయడం లేదు. ఇలా నేసిన చీరలకు మనదేశంలో 
మంచి గిరాకీ ఉంది. దీనితో పాటే విదేశీయులలోకూడా డిమాండ్‌ ఎక్కువగానే 
ఉంది. ఈ డిమాండ్‌కు సరిపడా నేత సాగించాలంటే కావాల్సిన ఆర్థిక 
సహాయం ప్రభుత్వం నుంచే రావాలి. ఇదినేడు కరువు అవుతోంది. ప్రభుత్వం 
తోడ్పాటు ఉంటే ప్రపంచాన్ని శాసించేవి చేనేత వస్తాలే అంటే అబద్ధం 
కాదు. 


ఎక్కడైనా ఇక్కత్‌ చేనేత వస్త్రాలన్నింటిని టై అండ్‌ డై పద్ధతిలోనే 
తయారుచేస్తారు. చేనేత పారిశ్రామికుడు ముందుగా నిర్ణయించుకున్న మేరకు 
మగ్గానికి కట్టిన నూలుకు నైపుణ్యంతో రంగులద్ది నేతతోనే డిజైను సృష్టించడమే 


చేనేత సేవా కేంద్రాలు - సంఘాలు - సంస్థలు ర్‌3ి 
టై అండ్‌ డై విధానం. ఇందులో కొందరు వస్త్రం నేయకముందే పడుగుకు 
గానిపేకుకు గాని ఈ రెండింటికి గాని చిటికెలు పోసి త్రాడుతో గట్టిగా కట్టి 
డిజైను ప్రకారం వేరు రంగుల సొల్యూషన్లతో ముంచి అద్దిస్తారు. దీన్ని టై 
అండే డై విధానమని అంటారు. ఇది ఎన్నో సం॥రాల పూర్వం నుంచి ఉన్నా 
ఎప్పటికప్పుడు ఎన్నో ఆధునికరీతులను, డిజైన్లను చేనేత కార్మికుడి మెదడు 
నుంచి ప్రతినిత్యం సృజించడం జరుగుతూనే ఉంది. ఈ సృజనాత్మకతను 
నేతపై పరిచి అటు స్వదేశంలోనే గాక విదేశీయులను కూడా ఆకర్షితులను 
చేస్తున్నారు అంటే చేనేత కారుని కళానైపుణ్యమే కాని వేరు కాదు గదా. 


అటు పూర్వపు సంప్రదాయాలను, గ్రంధీకరించబడిన విషయాలను, 
పురాణపురుషులను, వారి జీవిత విధానాలను కూడా చేనేత చీరలో 
ఆవిష్కరిస్తున్నారంటే భారతీయుల సృజనాత్మకత ఇంతని చెప్పలేం కదా. 


వాటిని ఓక్కసారి పరికిద్దాం. 
గద్వాల 


గద్వాల సోయగాల ర్సురి అనే పేరును సార్ధకం చేస్తుంది. గద్వాల. 
అలంపూర్‌ వద్దేపల్లి మండలాల్లో పట్టణమది కాని ప్రపంచ ప్రఖ్యాతి పొందిన 
చీరనే ఇది. గద్వాల చీర తయారీకి 15 రోజుల నుండి నెలరోజులు కావాల్సి 
వస్తుంది. ఇతర ప్రాంతాలనుండి ముడిసరుకును తీసుకువచ్చి మాస్టర్‌ 
వీవర్స్‌ఇక్కడ చీరల తయారీకి ప్రోత్సాహం ఇస్తున్నారు. 

సుమారుగా ఈ చీర 10వేలరూపాయలనుంచి ను. 
అంటే దీని నాణ్యత విషయంలో నేత కార్మికులు ఎంతటి (శ్రద్ధతీసుకుంటారో 
అర్ధమవుతుందిగదా. ఆధునిక డిజైన్లుకూడా గద్వాల చీరల సొంతమే. 
హైదరాబాదు, రాయచూరు, కర్నూలు లాంటి ప్రాంతాలే కాక విదేశాలనుంచి 
కూడా గద్వాల చీరల తయారీకి ఆర్జర్లు వస్తాయి. 


రడ తెలుగునాట చేనేత 





కలియుగ దైవం అయిన వేంకటేశ్వరుని బ్రహోత్సవాల్లో జోడు 
పంచెలను తిరుమలవెంకన్న బాబుకు వీరు పంపుతారు. శ్రీవారి 
బ్రహ్మోత్సవాలలోని మొదటి శుక్రవారంనాడు 2 1/2 గజాల వెడల్పు, 11 
గజాల పొడవు ఉన్న ఈ గద్వాల పంచెలను ధరింపచేయడం ఎప్పటినుంచో 
ఉన్న ఆనవాయితీ ఇప్పటికీ కొనసాగిస్తామని, మా తర్వాతి తరం వారూ 
కూడా సాగిస్తారని ఈ గద్వాల నివాసులు గర్వంగా చెప్తున్నారు. చీరలను 
నేసేటప్పుడు స్వామి వారి వస్తాల తయారీలో కార్మికులు ఎంతో నియమ 
నిష్టలు, శ్రద్ధలతో చేస్తారు. 


గద్వాల చీరలకు ఖ్యాతిగలగడంలో ప్రతీ చేనేత కుటుంబమూ 
పాలు పంచుకోవడమేనంటారు. సిల్కు 100 నెంబరు మసిలిన్‌ ఖాదీ దారం 
నుపయోగించి గద్వాల లో నేసిన చీరనే గద్వాల ప్రియదర్శిని చీరలని 
మహిళా లోకమంతా మెచ్చు కున్నారు. ఇలా ఖాది సిల్కు కలసినందున 
నేసిన తర్వాత సింకు కాకుండా ఉండడం మొదలైంది. 


మంగళగిరి చేనేత 


కుట్లు, అల్లికలు, ఎంటబ్రాయిడరీలు అనేవి స్రీలకు సహజంగా 
అబ్బేకళలు. చేనేత ఇంటిల్లిపాదికి పనికల్పించేది కనక చీరలోనైనా, ఇతర 


చేనేత సేవా కేంద్రాలు - సంఘాలు - సంస్థలు న్‌్‌ 
చేనేత ఉత్పత్తులలో నైనా సరే సృజనాత్మకత లేని వస్తమే చేనేత లో ఉండదు. 
ఒకదాన్ని మించి మరొకటి ఆధునికంగా, కళాత్మకంగా కనిపిస్తుంది. అట్లానే 
మంగళగిరి చేనేత గురించి వర్ణించడానికి, తెలుగు నుడి నంపద 
చాలదనిపిస్తుంది. ఇది ప్రత్యేకత ఉంది కనకనే మంగళగిరి చీరలంటే 
అమెరికా, ఫ్రాన్స్‌, ఇండోనేషియా, జర్మనీ, న్యూజిలాండ్‌, ఇజ్రాయిల్‌ లింటి 
దేశాల్లో హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి. మంగళగిరి ఒక్క చీరలకే కాక 
దుప్పట్టాలను, స్మ్కార్స్‌లు, (డ్రెస్‌ మెటీరియల్స్‌, దిండు గలీబులు, బెడ్‌ షీట్లు 
లాంటి ఉత్పత్తులకు మంచి గిరాకీ ఉంది. ఇవి మనదేశంలోని ముంబాయి, 
చైన్నై కోల్‌కత్తా, ఢిల్లీ, జైపూర్‌ బెంగుళూర్‌, వంటి ప్రాంతాలు ఎక్కువ ఆసక్తిని 
చూపుతూ అమ్మకాల్లో ముందజవేస్తున్నారు. విదేశీయులు వీటిని చాలా 
అపురూపంగా ఎంచి కొనుక్కొంటారు. 


ఎందుకంటే మంగళగిరి నేత వస్త్రం ఏడు దశల్లో తయారవుతుంది. 
ఎక్కడ కూడా యంత్రాల వినియోగం ఉండదు. వీటికి రంగులు వెలవడం 
అనేది అసలే ఉండదు. ఇంకా ఉతికిన కొలది మంగళగిరి రంగులీనుతూనే 
ఉంటుంది. కొంగొత్త మెరుపులను సంతరించుకుంటుంది. దీన్ని సాధారణ 
వాడుకకే కాక పండుగలు, ఉత్సవాలల్త్లాంటి వాటిల్లో వాడుకకు 
ఉపయోగపడతాయి. 


విజయవాడకు సమీపంలోని గుంటూరు జిల్లాలో ఉన్న మంగళగిరిలో 
ఉన్న జనాభాలో 80శాతం వరకు చేనేత వస్త్ర ఉత్పత్తిలోనే ఉన్నారంటే ఈ 
వస్త్రాలకు గల గిరాకీ తెలుస్తోంది కదా. ఈ మంగళగిరి చీరలతో పాటు 
భట్టిప్రోలు, ఐలవరం కనగాల సత్తెనపల్లి వంటి చుట్టు ప్రక్కల (గ్రామాలల్లో 
తయారైన చేనేతను కూడా మంగళగిరి చేనేత గానే వ్యవహరిస్తారు. ఇక్కడ 
తయారు అయ్యే ఉత్పాదనల్లో 80 శాతం వరకు ఎగుమతులు చేస్తారంటే 
మంగళ గిరి ఎంత ప్రసిద్ధిపొందిందో కదా. 


మన్నికైన వస్త్రంగా పేరుపొందిన మంగళగిరిచేనేతలో చేనేత 
కార్మికులు 40 నుంచి 100 నెంబరు నూలు వరకు అన్ని రకాల వస్త్రాలను 


56 తెలుగునాట చేనేత 
తయారుచేస్తారు. సన్నగా ఉండే జరీ అంచు, కళాత్మకత ఉట్టిపడే పల్లు, 
ఉండి తమ మంగళగిరికి ప్రత్యేకతను ఆపాదించుకున్నారు. ఇక్కడ 
తయారుఅయిన వస్తాలపై మోజును మహిళలకు ఇంత అని చెప్పలేం 
ఎందుకంటే దేశాధినేత అయిన సోనియాగాంధీ, షీలా దీక్షిత్‌ వంటి 
ప్రముఖులతో పాటుగా క్రీడాకారులు, సినీ నటీమణులు కూడా అంతే 
మక్కువను చూపిస్తున్నారు. 

ఇటీవలే వచ్చిన మగధీర సినిమా లోని “ధీర ,ధీరి పాటకు కావాల్సిన 
_ వస్త్ర వినియోగాన్ని మంగళ గిరి తీర్చింది. దాంతో అటు సినిమా రంగానికి 
ఇటు చేనేత కారులకు కూడా ఖ్యాతి వచ్చింది. 





ఉప్పాడ చీరలు 


ఇటీవలి కాలంలో చాలా ప్రాచుర్యం పొందుతున్న చీరల్లో ఉప్పాడ 
చీరలు ఒకటి. తూర్పుగోదావరి జిల్లాల్లో కాకినాడకు దగ్గర్లో ఉప్పాడ సముద్రతీర 
గ్రామం ఉంది. ఈ ఉప్పాడ సంప్రదాయాలకు పుట్టినిల్లు అంటారు. జాంధానీ 
చీరలు ఉత్పత్తికి ప్రత్యేకత ఉంటుంది. ఇక్కడా ఏవిధమైన యంత్రాలు 
ఉపయోగించకుండానే 100 నుండి 120 నెంబరు వరకు గల నూలు దారాలతో 
వస్ర్తాలను తయారు చేస్తారు. వీటిల్లో రంగురంగు దారాలు, జరీ దారాలు, 


చేనేత సేవా కేంద్రాలు - సంఘాలు - సంస్థలు ర్‌7 
ఎక్స్‌ట్రా వైఫ్ట్‌ డిజన్లతో నాణ్యమైన చీరలు ఇక్కడ తయారు అవుతాయి. ఈ 
చీరల ప్రత్యేకతను గుర్తిస్తూ జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌ రిజిస్టేషను 2009లో 
లభించింది. 


స్ట 





ధర్మవరం చీర 


ఈ ధర్మవరానికి వందేళ్లు చరిత్ర ఉంది. (బిటీమువారి 
పాలనాకాలంలోనే ధర్మవరం చేనేత వారు పట్టుచీరల నేతను చేసేవారు. 
చేనేత వంశీకులు వారికి వారే మగ్గాన్ని తయారుచేసుకుని నేతను ఆరంభించారు. 
దీనికోసం మల్చరీ చెట్ల పెంపకం విరివిగా సాగేదిక్కడ. ఈహప్రాంత రైతులు 
పట్టుపురుగులను పెంచడం చేస్తున్నారు. 1980 వరకు కూడా ఇక్కడవన్‌సైడ్‌, 
టూ సైడ్‌ కుట్టు చీరలను తయారుచేసేవారు. తరువాత జాకార్డ్‌ మగ్గాలను 
చేర్చుకొన్నారు. 120 జాకార్డ్‌ మగ్గాలపై లక్షదీపాలు, కళాంజలి పెద్ద బార్జర్‌ 
గల పట్టుచీరలు తయారు చేయడం ప్రారంభించారు. నేటి కాలంలో 240 
జాకార్జులను ఉపయోగిస్తూ కళాంజలి, ఈవినింగు, మార్నింగు, బ్రోకెడ్‌ 
పట్టుచీరల ఉత్పత్తిని చేస్తున్నారు. 


ఈ నేత పనివారు తమకున్న సృజనాత్మకతోనే ఆధునిక డిజైన్లను 
రూపొందించుకుంటూ నాణ్యత, మన్నికలతోపాటు ఆకర్షణకు మారుపేరుగా 
తమపేరును సుస్థిరం చేస్తున్నారు. 

ఈ ధర్మవరం చీరలపైన నెమలిఖఫించాలు, కాంతివంతమైన 
బ్రహ్మకమలం, నక్షత్రాల కాంతులు, సువాసనలు వెదజల్లే గంధం చీరలు, 


ర్‌రి ,... తెలుగునాట చేనేత 


రంగులు మారే 26 రకాల పట్టుచీరల ఉత్పత్తిని చేస్తున్నారు. వీటిలో కొన్ని 
చేనేత ద్వారా డిజైన్సతయారీ ఉంటే మిగతావి కంప్యూటర్‌ ద్వారా డిజైన్లను 
సాధిస్తున్నారు. 

వీటిని ఇష్టపడని వారు అంటూ ఎవరూ ఉండరు. ధనవంతులు, 
పెద్దపెద్ద ప్రభుత్వోద్యోగులకు, సినీ తారలకు ఈ ధర్మవరం చీరంటే మక్కువ 
ఎక్కువ అంటారు. ఇవి 1500 వందల నుండి 25వేల పైచిలుకు ధరలను 
కలిగిఉన్నాయంటే ఈ ధర్మవరానికి ఎంత గిరాకి ఉందో తెలుస్తోందికదా. 


ఈ ధర్మవరం చీరలపైనే పట్టుదారాలతో చేతి పనిచేసిన చీరలకు 
25 వేలనుండి సుమారుగా లక్ష రుపాయల వరకు ధర పొందుతున్నాయి. 


అందుకే వీటికి 
ధర్మవరం (బ్రాండ్‌అనే . 
గుర్తింపు లభ్యమయింది. 
ఈ బ్రాండ్‌ ఉన్న చీరలు 
మరింత గిరాకీకి నోచు 
కుంటున్నాయి. 
మనదేశంలోనే కాక 
అవారికా, దుబాయ్‌, 
మలేషియా, చైనా లాంటి 
ఇతర దేశాలకు 
ఎగువుతులు అయే్యే 
చేనేత వ(స్తాలలో 
దగర్మవరం చీరలు 
ముందున్నాయి. 





చేనేత సేవా కేంద్రాలు - సంఘాలు - సంస్థలు 59 
వెంకటగిరి చీరలు 


తిరుపతికి 50 కిలోమీటర్ల దూరంలో నెల్లూరుజిల్లాలో ఉన్న వెంకటగిరి 
నూలు, పట్టుచీరలకు ప్రసిద్ధిపొందింది. ఈ గ్రామం పేరుతోనే చేనేత వస్త్రాలకు 
ఎనలేని ఖ్యాతిని తెచ్చిపెట్టింది. 100,120 నెంబరు నూలును ఉపయోగిస్తూ 
మృదువుగానూ, పలుచగాను చీరలను నేయడంలో ఇక్కడి చేనేత కార్మికులు 
అ(గ్రభాగాన నిలబడుతున్నారు. చీర అంచులపై బూటాలు, నూలుతో, జరీతో 
నేయడంతో డిజైను రెండువైపులా ఒకేరకంగా కనిపిస్తుంది. ఇక్కడ తయారయ్యే 
నూలు, పట్టుచీరలకు మనదేశంలోనూ విదేశాలలోనూ గుర్తింపు ఉంది. 


ఇంతకు ముందు కాలంలో ఉన్న వెంకటగిరి రాజాగారి ఆస్థానంలో 
విధిగా. అందరూ జరీ పంచెలు, కండువాలు, తలపాగాలు ధరించాలనే 
నియమం ఉండేది. ఇది ఈ వెంకట గిర చేనేత పరిశ్రమకు ఆలంబన 


అయ్యింది. 





ఈ చేనేత కారులకు నా సహోద్యోగి శ్రీగనకాల వెంకటేషుకు ఇందిరా 
గాంధి, విశ్వకర్మ అవార్డు తీసుకున్నారు. దొంతు సంజీవి, నా లాగే చేనేత 
సేవాకేంద్రం బెంగళూరులో పనిచేసిన బత్తెన సుబ్బారాయులకు ఉత్తమ చేనేత 


కళాకారులుగా జాతీయ బహుమతులు లభించాయి. 


60 తెలుగునాట చేనేత 
పోచంపల్లి చేనేతలు 


తెలుగునాట ప్రపంచ ప్రఖ్యాత చెందిన చేనేతలలో పోచంపల్లి 
చేనేతలు ప్రధమ స్థానం ఆక్రమించుకున్నాయి. సుమారు ఒక శతాబ్దకాలంగా 
ఈ చేనేతలకు తెలుగునాట మాత్రమే కాదు యావత్‌ ప్రపంచంలోనే 
ప్రసిద్ది చెందాయి. ఇచట నేసే చేనేత వస్త్రాలను ఇక్కత్‌ వ్రస్తాలని అంటారు. 
తాను వస్త్రంపై తీసుకుని రావలసిన డిజైన్‌కు తగ్గట్టు, పడుగుదారం, 
పేకదారంపై రంగులు మొదట అద్ది నేతలో ఆ డిజైన్‌ను స్పస్టించడం ఈ 
పోచంపల్లి వస్తాల ప్రత్యేకత. 


పోచంపల్లి, పుట్టపాక, కొయ్యలగూడెం, గట్టుప్పల, వెల్లంకి సిరిపురం 
మొదలైన చుట్టుప్రక్కల సుమారు 40 గ్రామాల్లో ఈ సాంప్రదాయ చేనేతలు 
ఉత్పత్తి అవుతున్నాయి. ఈ అద్ధకం టై అండ్‌ డైయింగు విధానంలో 
రూపొందించే చీరలు ఎన్నో ప్రక్రియలల్లో తయారుచేస్తారు. పడుగులో ఇక్కత్‌ 
డిజన్లు అద్దడం, పేకదారాలతో 
డిజైానుకు అనుగుణంగా 
రంగులుఅదృడం, పడగు, 
.'  పేకలరెండింటితోనూ అనుకొన్న 
' డిజ్ఞైనుకు రావడానికి 
1. రంగులద్దిన దారాలతో 
1 నేయడం ఇలా ఎన్నో ఉన్నాయి. 


', ఈ పోచంపల్లి నేతకోసం 
. కావాల్సిన ముడి నరుకు 
[ . విజయవాడ, చీరాల, ఆదోని, 
| , బెంగళూరు, ద్వారంపూడి, 
' నగిరి, ధర్మవరం, వంటి 
. న్‌ (పపాంతాల నుంచి 
'* లభ్యమవుతుంది. ఆ చేనేత 





చేనేత సేవా కేంద్రాలు - సంఘాలు - సంస్థలు 61 
చీరలతో ఖండాతర ఖ్యాతిని చేనేతకళాకారులు ఆర్టిస్తున్నారు. అమెరికా 
అధ్యక్ష భవన అలంకరణకు కూడా ఈ పుట్టపాక చేనేత వస్ర్తాలను వాడు 
తున్నారంటే వీటికున్న గిరాకెంతో తెలుస్తోంది. రక రకాలుగా చేనేత కళాకారులు 
వినూత్న మైన డిజైన్త రూపకల్పన చేస్తూ అందరినీ ఆకట్టుకొంటున్నారు 


పుట్టపాక ఇక్కత్‌ నూలు, పట్టుచీరలు 


తరతరాల భారతీయ సంస్కృతీసంప్రదాయాలను రాబోయే తరాలకు 
అందించే మార్గంలో పుట్టపాక పట్టుపాకయై వారిధిగా నిలుస్తోంది. దీనికి 
కారణం ఇక్కడ సంప్రదాయబధ్ధంగాను, వాటికి భిన్నంగా నూతన 
ఒరవడినిఆహ్వానిస్తూ కొత్త డిజైన్లలతో అమ్మకాల్లో ముందుంటోంది. 


విభిన్న సంస్కృతులను, ఆచారవ్యవహారాలను ఆధునిక ఫ్యాషను 

పోకడలను సమానంగాఆదరిస్తూ తనదైన పంథాలో చేనేత వ(స్తోత్పత్తిని 
సాగిస్తున్న పుట్టపాక చీరలు, ఇతర వస్తాలు అందరిని ఆకర్షిస్తున్నాయి. 
కంప్యూటర్లతో వేస్తున్న డిజైన్లకు దీటుగా డిజైన్లను ఇక్కడ చేనేత కళాకారులు 
తమ తమ మేధస్సుతోనూ, నైపుణ్యంతోనూ వేస్తూ ప్రపంచ విపణిని 
కట్టిపడేస్తున్నారు. దీనివల్లే నల్గొండ జిల్లా సంస్థాన్‌ నారాయణపురం 
మండలంలో ఉన్న పుట్టపాక గ్రామం అరుదైన ప్రఖ్యాతినితెచ్చుకొంటోంది. 

ఇక్కడ కృషితోనే ఉన్నత 
. శిఖరాలను చేరుకోవచ్చు అని 
నమ్ముతూ విభిన్న డిజైన్లతో 
పట్టు వస్త్రాలను, రుమాళ్ళను, 
కండువాలను, చీరలను, 
ధోవతులను (డ్రెస్‌ 
మెటీరియల్స్‌ను 
తయారుచేస్తున్నారు. 
వీరి నేతలో రసానియక 


పదార్థాలను వాడరు. 





62 తెలుగునాట చేనేత 


ప్రకృతిసిద్ధమైన రంగులను నువ్వులనూనె ఉపయోగించి ప్రత్యేక 
ప్రక్రియలతో వ(స్రోత్పత్తి చేస్తున్నారు. 


తేలియారుమాల్‌ వస్త్రాలు 


ఇక్కడి చేనేత కళాకారుల నైపుణ్యంతో తేలియారుమాల్‌ వస్త్రాలను 
నేయడం చేస్తున్నారు. టై అండ్‌ డై విధానంతో నిలువు, పేక దారలతో 
అద్భుతమైన డిజైన్లను మగ్గంపై నేస్తున్నారు. ఇక్కడ ఈ తేలియారుమాల్‌ 
డిజైన తో తయారయ్యే వస్త్రాలు పశ్చిమాసియా దేశాలకు, లేపాక్షి ఎంపోరియం 
ద్వారా అమెరికా, కెనడా, ఇంగ్లాండు, జర్మనీ దేశాలకు, ఆప్కో ద్వారా అరబ్‌ 
దేశాలకు కూడా ఎగుమతులు చేస్తూ అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జిస్తున్నాయి. 






ఈ తేలియారువూల్‌ 
వస్త్రాల ఉత్పత్తిచేసే కళా కారులను 
యునెస్కో పురస్కారం, జాతీయ ం' + 
హస్తకళల అవార్డులు వరించాయి. 
ఇక్కడ ఈ తేలియారువూల్‌ 
వ(స్రోత్పత్తికి కావాల్సిన నన సతత... 

కొన్ని వందల కుటుంబాలు ఈ తేలియారుమాల్‌ వస్త్రాల డిజైన్లను 
ఇతర ఉత్పత్తిలో ప్రవేశపెడుతూఉపాధి పొందుతున్నారు. 

సుమారుగా వందేళ్ల నుంచి ఉన్న ఈ ఉత్పత్తి ఎప్పటికప్పుడు 
ఆధునికతను నేతలో ఇముడ్చు కుంటూ అరుదైన వస్త్రంగా ఖ్యాతి పొందుతుంది. 
వీటిని తెలుగునాట మరెక్కడా ఉత్పత్తి చేయరు. వీరు తయారు చేసిన వస్త్రాలు 
ప్రభుత్వం ఏర్పాటుచేసే జాతీయ అంతర్జాతీయ ప్రదర్శన లకు పంపగా అవి 
హస్తకళల అవార్డులను తెచ్చిపెడుతున్నాయి. కొన్ని కుటుంబాలు ఈ తేలియా 
రుమాల్‌ చీరల ఉత్పత్తినే ముఖ్యంగా చేపట్టి ఉన్నారు. 


చేనేత సేవా కేంద్రాలు - సంఘాలు - సంస్థలు 63 

వీరి ఏ వస్త్రాన్ని ఉత్పత్తి చేసినప్పటికీ ప్రకృతిలో దొరికే రంగులనే 
వాడడం వీరి ప్రత్యేకత. నిషేధించిన రసాయనాల జోలికి వెళ్లక పర్యావరణాన్ని 
కాపాడుతున్నారు. ఎన్నో కుటుంబాలు, ఎంతో మంది కళాకారులు ఈ 
తేలియారుమాల్‌కే వస్తాలకే ప్రాముఖ్యానిస్తూ కనుమరుగయ్యే కళను 
పునర్జీవింపచేస్తున్నారు. వీరి ఉత్పాదనల్లో చీరలకే ప్రాధాన్యమున్నాా ఆధునిక 
మహిళను ఆకట్టుకునే డ్రెస్‌ మెటీరియల్స్‌ను, కుర్తాలు, సూట్స్‌, దుప్పటాలు, 
గౌన్లు, పలు అవసరాలకు కావలసినవి ఉన్నాయి. 


చీరాల చీరలు 


చీరాల పేరాల స్వాతంత్ర్రసముపార్ణనలో ఎంత పేరు తెచ్చుకొన్నాయో, 
సత్యాగ్రహోద్యమాలకు ముందు వరసన నిలబడ్డాయో అలానే చేనేత 
వ(స్తోత్పత్తిలో అ(గ్రశ్రేణిలో ఉంది. ఒకానొక కాలంలో చీరాలను చిన్న 
బొంబాయి అని పిలిచేవారు. ఇక్కడ ఉత్పత్తి సే చీరలు మన్నికకు మారుపేరుగా 
ఉన్నాయి. ఈ నేతవ(స్తాలు కూడా జాతీయ అంతర్జాతీయ మార్కెట్టుల్లో 
తమదైన స్థానాన్ని ఆక్రమించుకున్నాయి. వీరి వస్తోత్పత్తులను పెంచడానికి 
గాను పనికివచ్చే పరికరాల ఉత్పాదనలో ఇతర వృత్తులవారు కూడాపెద్ద 
సంఖ్యలో ఆధారపడిఉన్నారు. ఈ చీరాల పక్కనే ఉన్న పేరాల గ్రామానకూడా 
నేత వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. 





ప 





64 తెలుగునాట చేనేత 

ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగునాట ప్రతి ప్రాంతమూ చేనేతకు 
ప్రసిద్ధిపొందిందే. స్థలాభావం వల్ల ఈ తెలుగునాట ఉన్న చేనేత 
ప్రాంతాలన్నింటిని చెప్పలేకపోతున్నాను. 


భారతదేశమంతా చేనేత ఉత్పత్తులను చేపట్టి ఉన్నప్పటికీ 
తెలుగునాటనే మన ఆచార సంప్రదాయాలను, మనదేశంలో ఉన్న భిన్న 
మతాలకు చెందిన విభిన్న సంస్కృతులను మేళవించి చేనేత వస్తాలను తయారు 
చేయడం జరుగుతోంది. ఇదంతా చేనేత కళాకారుల్లో ఉన్న సృజనాత్మకమైన 
ఆలోచన్ల వల్లే జరుగుతోంది. 


ఇంతటి కళాత్మక హృదయమున్న మన చేనేతకళాకారులు నేడు 
ప్రపంచ(ప్రఖ్యాతిని గాంచి ఉన్నాయి.కళలకు కాణాచి. తెలుగునాడు 
అన్నపేరును చేనేతరంగాన కూడా సుస్థిరమై నిలచిఉంది. 


65 





సట. 


చేనేత కారుల్లో నైపుణ్యం - కళా కౌశలం 


చేనేతకళాకారులకు వారి బుషిపుంగవుల వలన లభించిన వరాలతో 
వారి కులవృత్తిలో నైపుణ్యాన్ని సాధిస్తున్నారు. వాటితోపాటు ఇతర వృత్తులను 
కూడా వారి ఆలోచనావిధానంతో కొత్తపుంతలు తొక్కిస్తున్నారు. వీరిలో కవులు 
ఎక్కువ మంది ఉన్నారు. చేనేతకారులు సృష్టికి ప్రతిసృష్టిచేస్తూ, ప్రాణంలేని 
బొమ్మలను వస్తువులను తయారుచేసి ప్రాణం ఉన్నవాటిని కాపాడుతుంటే 
వీరిలో కవులు మానవులుగా పుట్టి జ్ఞానులైనవారికి హృదయానందాన్ని 
చేకూర్చడానికి కవితలల్లుతున్నారు. కవులై కవిత్వాలలల్లుతూ వ్యవసాయాన్ని 
చేస్తున్నారు. 


ఇతర వృత్తుల్లో వారి పనితనం 
కవులు- రచయితలు 


పడవల లక్ష్మీనరసింహ చేనేత ప్రముఖులు, సలహాదారులుగా 
రచయితలుగా ప్రసిద్ధిపొందారు. 


వీరిలో శ్రీకార్యంపూడి రాజమన్నార్‌ శతావధానిగా పేరెన్నికగని 
గద్వాల ఆస్థాన పండితులుగా ఉందేవారు. 


66 


తెలుగునాట చేనేత 
కార్యంపూడి రాజమన్నార్‌ 
ఆచార్య కొంక యాదగిరి 
ఆచార్య మసన చెన్నప్ప 
ఆచార్య ఎన్‌. గోపి 
ఆచార్య రవ్వా శ్రీహరి 
సుద్దాల అశోక్‌తేజా, హైద్రాబాదు 
పున్న విశ్వం రమణ 
శ్రీ కార్యంపూడి వేంకటకృష్ణ కవి, 
డా॥కడప వెంకట సుబ్బన్నశతవధాని 
జొన్నాదుల రామస్వామి శాస్తి, 
గుద్దంటి చినగోకర్ణకవి, 
సన్నూరి వెంకటయ్య, 
పొటాబత్తిని సత్యనారాయణ, 
పింజల సుబ్రహ్మణ్య కవి 
కార్యంపూడి నాగభూషణం, 
కౌతరపు కమలనాభ వాస్త్రి కవి, 
కవుతరపు వేంకట రామమూర్తి 
పణిదెపు శ్రీరామమూర్తి, 
జంజనం భాస్మరరావు 
జంజనం కుటుంబ రెడ్డయ్య 
ఏలె ఎల్లయ్య 
భట్టు రామకృష్ణయ్య కవి, 
సుగ్గం పాపయ్య 
కంకటి ఓ కవి చంద్రుడు. 
కస్తూరి రాజకవి జగిత్యాల. 


గుజ్జరియల్ల దాసు, 


(ఈూ(రూ(రూ(6రూ(6రూ(రూ(6ఠఘూ(6ఊూ(రయూ(రూ(6రూ(6(ఈ(6రూ(6(ఈరూ(ఈ (ఈ 


చేనేత కారుల్లో నైపుణ్యం = కళా కౌశలం 67 


ఈూథఠూథఠూఠూ(రూ(రూఠరూఠరూరూరూరూరూ(రూ(రూరూ(రూ(రూ(6రూ(6రూ(6రూ(6(ఈూ(6రూ6రూ(6రూ(ూ (ఈూ 


అందె వెంకట రాజం, 

బొల్లి లక్ష్మీనారాయణ, 

వద్ది తాతయ్య 

కవుతరపు కమలనాభయ్య, 
తిరువీధుల జగన్నోహనరావు, 
అందె నారాయణస్వామి, 
గుద్దంటి కోటయ్య, 

తేళ్లు సాంబశివరావు, 
జి.రాజమన్నారు, 

కొండా యల్లదాసు, 

వడ్డేపల్లి కృష్ణ, 

మురుగుల పిచ్చయదాసు 
కానూరి ఆదినారాయణ, 
కడెము వెంకట సుబ్బారావు. 
వనం నరసింహరావు, 
అందె వెంకట రాజం, 
నీలిముక్తి లింగ గురుడు. 
మాచర్ల కృష్ణమూర్తి 
చింతలపూడి, సన్యాసిరావు, 
రాపోలు లక్ష్మిపతి 

గుంటక వెంకట నరసయ్య 
గాజుల వీరయ్య, వడగండ్ల, 
పురుసోత్తం తిరువెంకట రామానుజస్వామి, 


68 తెలుగునాట చేనేత 


పెండెం కేశవులు, 

బీరకచెంచయ్య, 

బిట్రా వెంకట నరసింహకవి 
గుపర్తి, భైెరవమూర్తి 

పణిదెపు సుబ్రహ్మణ్య స్వాములు 
కల్పా అచ్చయ్య, 

గోపి వెంకటస్వామి నిస్మామయోగి. 
శెంశెట్టి పాపన్నకవి, 

శ్రీ వందేమాతరం, నరశింహప్ప 

శ్రీ ఈరాబత్తిని విలోభా 


ఊూ(రూ(ధరూ(రూ(రూ(ఈూ(ూ (ఈూ 
బి 


ఇలాఎందరో కవులుగా నేతకారులు రాణిస్తున్నారు. వీరిని ఇలానే 
కరుణించాలని సరస్వతీతల్లిని నిత్యం కోరుకుంటారు వీరు. 


ఎందరో పండితులు రాజుల ఆస్టానాల్లో ఉండి సమస్యాపురాణాలను 
. కురుస్తూ అటు రాజులను ఇటు ప్రజలను అలరించేవారు. వారి పాండితీ 
ప్రకర్షతోఎన్నో (గ్రంథాలను వెలయించేవారు. 


చేనేతకారులు- వృత్తినెపుణ్యకారులు 


ఇంకొందరు వారు చేస్తున్న నేతపనిలోనే కొత్త ఆవిష్కరణలను 
చేస్తున్నారు. శ్రీ అందె సుబ్బారాయుడు చీరాల కుట్టులేకుండానే చొక్కానేశారు. 
తివాచీ నేత నిపుణురాలుగా తుమెన్‌ అలియెవా అనే మహిళా నేత కార్మికురాలు 
ఉన్నారు. తాను ఉన్న గ్రామంలోనే తివాచీ నేసే పాఠశాలను ఏర్పాటు చేసి 
ఎందరికో ఈ పనినేర్పిస్తూ జీవనోపాధికి దారిచూపిస్తోంది. 


శ్రీ గజం రాములు పుట్టపాక గ్రామంలో పుట్టి వస్తనిర్మాణాన్ని 
చేపట్టే చేనేత కళాకారులలో చైతన్యం కలిగించడంలో ముందుండేవారు. టై 
అండ్‌ డైయింగు పద్ధతిని తేలియారుమాల్‌ వస్త్రం సహజ రంగులతో సృష్టించి 
శ్గుంతో మందికి ఈ ప్రక్రియను తేలికగా చేయడానికి రూపకల్పనచేశారు. 


చేనేత కారుల్లో నైపుణ్యం - కళా కౌశలం 69 


వీరి కృషిని గుర్తించియునెస్కో అవార్డునిచ్చారు. సంత్‌ కబీర్‌ / విశ్వకర్మ 
అవార్జు/ జాతీయ పురస్కారం భారతప్రభుత్వం ఇచ్చి గౌరవించారు. 


ఇలా చేనేత రంగంలో నైపుణ్యంచూపించే వారిలో కొందరు 


కర్ణాటి అనంతరాములు 

కొలను వెంకయ్య, 

ఆడెపు వెంకటయ్య, 

గజం లక్ష్మీపతి, 

'శిరందాసు చలపతిరావు 

(చొక్కానేశారు 

శిరందాసు వెంకటేశ్వరరావు, (చీరాల నేతలో నెహ్రూ ఫోటో వేశారు.) 
వల్లకాటి నరసయ్య జూలూరు నల్లగొండ 
జొన్నాదుల కోటయ్య న అద్దేపల్లి గుంటూరు జిల్లా 
కొంకతి వెంకటరాములు గద్వాల 

బొడగాల లక్ష్మణ్‌సింగు, గద్వాల 

8. వెంకటేశ్వర్లు 

ఆర్‌ కృష్ణమూర్తి పోచంపల్లి 

ఎమ్‌. సొారకాయల స్వామి ధర్మవరం 

పెండెం కేశవులు , చీరాల 

గౌడ రవీందర్‌ , ప్రముఖ డిజైనర్‌ బొంబాయి 
కార్యంపూడి వెంకట కృష్ణయ్య కవి, చీరాల 


శ్రీఎన్‌. సోమరాజు, శ్రీపి. వెంకట సుబ్రహ్మణ్యచార్యులు ఆచటం 
(గ్రామం వీరిద్దరూ రెండు నేతలు, ఒకేసారి వేయు మగ్గం తయారుచేశారు. 
దొంతు సంజీవి, బత్తిని సుబ్బారాయలు, కె. వెంకటేశ్వర్లు కనకాల 
వెంకటేశ్వర్లు, వీరిది వెంకట గిరి ఉత్తమ జాతీయ అవార్డులు ఇందిరాగాంధీ 
భీమసేన్‌ సింగ్‌ల నుండి పొందారు. వ. 


70 తెలుగునాట చేనేత 

శ్రీ వంగర కోటేశ్వరరావు భట్టిప్రోలు గుంటూరు జిల్లా తక్కువ 
వ్యవధిలో ఎక్కువ నూలు డబ్బాల మీద చుట్టే రాట్నం తయారుచేశారు. 

శ్రీ జంజనం భాస్కరరావు, తాడేపల్లి గుంటూరు జిల్లా ఆటో 
మరాలసులో సౌలభ్యాన్ని కలుగచేశారు. 

సాలాది కృష్ణయ్య మహబూబ్‌నగర్‌జిల్లా పట్టు చీర నేయగల 
నిపుణులు. 

చింత కింది మల్లేశం చేతితో పోసే ఆనుకు బదులుగా 
ఎల్‌క్ష్రానికిమిషను సహాయంతో మనిషి సాయం లేకుండా ఆసుపోసే యంత్రాన్ని 
కనిపెట్టారు. 

శ్రీ చిలువేరు రామలింగం చేతినేతతో ఇందిరాగాంధీ చిత్రాన్ని 
తయారుచేశారు. 

శ్రీ నల్లా పరంధాములు చేనేత శిల్పి, సిరిసిల్ల వస్తనైపుణ్యంకలవారు. 


నాటక రంగములో కళాకారులు 


సినిమా,టివీలు రాకముందు (శ్రామికునికైనా, కర్షకునికైనా, 
పండితునికైనా, పామరునికైనా తమ (గ్రామంలో వేసే నాటకాలు, ఆడే 
వీధిభాగోతాలే వినోద విజ్ఞానదాయకాలు. ఈ సమయంలో రంగస్థలం 
మీద వేసే నాటకాలు బహుజనరంజకంగా ఉందేవి. వేసిన నాటకం మరలా 
వేయకుండా కొందరు నాటకాలు ప్రదర్శిస్తే మరికొందరు ఓకే నాటకాన్ని 
పలుమార్లు అడిగి మరీ వేయించుకుని చూసేవారు. ఆ సమయంలో ఆ 
నాటకంలో వేసే పాత్రలు సజీవమూర్తులుగా ఉండి ప్రేక్షకుల మదిలో 
ఎన్నాళ్లయినా చెక్కుచెదరక ఉందేవి. ఆ పాత్రధారులు వారి ముఖానికి రంగు 
కడిగేసుకున్నా సరే సాధారణంగా వారి రోజువారి పనిని చేసుకుంటున్నా 
నాటకంలోని వేషధారణనే స్నేహితులకు ఊరి వారికి కనిపించేది. వీరిని 
ఆయా నాటకం పేర్లతోనే పిలిచనవారున్నారు. దీనికారణం ప్రేక్షకుల మనసుపై 


చేనేత కారుల్లో నైపుణ్యం - కళా కౌశలం | 


ఆ నటులు 


వేసిన చెరగని ముద్రయే. అటువంటి నటనాగ్రేసరులు ఈ 


పద్మవంశీయులలో కోకొల్లలు. వారిలో కొందరిని గుర్తుచేసుకుందాం. 


శ్రీ 
శ్రీ 
శ్రీ 
శ్రీ 


ఈూఠూ(రూ6రూ6రూ6ఠఈరూ6రూరూ((రూఈరూ(6రూ(6ఈూ(6రూ(6ఈరూ(6ఈ(6ఈ(6ఈూ (ఈ 


బేతా వెంకట్రావు 

బిట్రా వెంకట గోపాళం 
విట్రా నరసింహారావు 

బిట్రా భావనారాయణ 
బిట్రా వేంకటేశ్వర్లు 

వంగర సుబ్రమ్మణ్యం 
జొన్నాదుల శేషయ్య 
జొన్నాదుల రామకోటయ్య 
జొన్నాదుల పార్ధసారధి 
కవుతరపు హరిప్రసాదరావు 
డి. సుబ్రహ్మణ్యం, హార్మోనిస్టు 
నందం ఉమామహేశ్వరావు 
నీలం వెంకట్రావు 

పులిపాటి రామకృష్ణ 
చింపిరి శేషయ్య 

ఆకురాతి చిన్నదాసు సుబ్రహ్మణ్యం 
ఆకురాతి వెంకట్రామయ్య 
మాచర్ల పెద్దదాసు 

పంచల చంద్ర శేఖరరావు 
కందుల రాఘవయ్య 
పులిమ మురహరి 

మాచర్ల రామకోటేశ్వరావు 


72 


ఈరూ6ఈరూ6రూ6రూ(6రూ(6రూ(6రూరూ(6రూరూ((ా(రూ(రూ(6రూ(6రూ(6రూ(6రూ((ూ(6రూ(6((6ఈ(ఈ(6ఈూ (రూ 


తెలుగునాట చేనేత 
దీపాల వీరభద్రరావు 
వంగర రామస్వామి 
అడిగోపుల నరసింహారావు 
అడిగోపుల పూర్ణచంద్రరావు 
సింగిరేసు సుబ్బారావు 
కుమ్మరగుంట వేణు 
కుమ్మరగుంట బాలయ్య 
కవుతరపు శంకరరావు 
పంచుమర్తి ముత్యాలరావు, హార్మోనిస్టు 
బేతా రామచంద్రరావు 
అడిగోపుల మధుసూదనరావు 
కవుతరపు సుబ్రహ్మణ్యం 
కవుతరపు భావనారుషి హార్నోనిస్టు 
కవుతరపు కృష్ణ, నక్షత్రక పాత్ర 
పంచుమర్తి రత్తం, భట్టిప్రోలు 
పన్నూరి వెంకయ్య, చీరాల. 
చెన్నా ఆంజనేయులు, కర్నూలు. 
పులిపాటి చంద్రశేఖర్‌ కర్నూలు 
జి. సుబ్బారావు 
అక్కల రామారావు 
జొన్నాదుల బాబు నక్ష్మత్రక 
జొన్నాదుల శౌంబాబు, బాలవద్ది 
మాచర్ల కృష్ణ హార్మోనిస్టు 
పి. నాగేశ్వరావు, హార్మోనిస్టు, అయిలవరం. 


చేనేత కారుల్లో నైపుణ్యం - కళా కౌశలం 73 
అవ్వారు పరమేశ్వరావు, చీరాల 

వంగర రామలింగేశ్వరావు, చీరాల 

జిన్నాదాల సూర్యనారాయణ, హార్నోనిస్టు 

వి. దాసు 

పన్నూరి వెంకయ్య, కాకజ్‌ నగర్‌ 

జొన్నాదుల నరసింహం, మంగళగిరి 

జొన్నాదుల సూర్యనారాయణ రేపల్లె, హార్మోనిస్టు 

చేబ్రోలు మల్లిఖార్జునుడు 


(ఈూ(6రూ(6ర(6ఈర(6ఈరూ(6ఈ(6ఈ9(6ఈూ (ఈ 


చిక్కా నరసింహం 
కాగితాల కృష్ణమూర్తి కూచిపూడి, అభ్యుదయ కవి నవ్యోదయ 
నాట్యమం డలి స్థాపకుడు, విజయవాడ. 


బుర్రకథకులు 


కులపురాణాలు చెప్పటం అలవాటున్న కూనపులి వంశీయులే కాకుండా 
నేతవృత్తివారెంతోమంది వారి వారి వంశాచారాలగురించి, వంశంలోని పెద్దల 
గురించి, ఇతిహాసాలగురించి పురాణాల గురించి, కావ్యాలు కథలగురించి 
ఒక్కో ఇంట్లో జరిగిన అరుదైన సంఘటనగురించి బుర్రకథలు, హరికథలు 
పేరిట చెప్పేవారున్నట్టుగానే బుర్ర కథ చెప్పేవారున్నారు. వీరిలో కాలక్రమేణ 
సినీ రంగంలోకి అడుగుపెట్టేసిన వారున్నారు. అలాగే హరికథకులు ఉన్నారు. 
వీరు సంప్రదాయబద్ధంగా దేవాలయాల్లోనూ, సినిమాల్లోనూ, నలుగురు 
పెద్దలు కలని వారి వంశాలను తరువాతి తరాల వారికి విశదం 
చేయాలనుకున్నప్పుడు హరికథకులు వీరి కథను చెప్తున్నారు. అలా ప్రసిద్దుళకన 
హరికథకులు, బుర్రకథకులను ఒకసారి స్మరణచేసుకొందాం. 


శ్రీమతి తాడిపర్తి శారద, తెనాలి 


(మూడుసార్లు ఊర్వశి అవార్డు గ్రహీత 


గ4 : తెలుగునాట చేనేత 
బట్టు ఈశ్వరరావు, తెనాలి 

ఎ. ఆదిలక్ష్మి, తెనాలి 

ఆకురాతి వెంకటేశ్వర్లు బుర్రకథ, కనగాల 

ఆకురాతి మోహనదాసు గాంధి, బుర్ర కథ, కవగాళ, 
చిన్నం బుచ్చికోటయ్య, తబల 

ఎ. కాజ కృష్ణ బుర్రకథ 

ఆకురాతి రంగనాయకులు, యార్లగడ్డ. 

గిడుతూరి సూర్యం 

తరిగొప్పుల రాజు, ప్రొడ్యూసర్‌ 

జి.రమేష్‌ నాట్యం 


(6ఈూ6ఈూ(6రూ(6రూ(6ఈ(6రఈూ(6రూ(6ఈ(6ఈ (ఈ (6 


గుండేటి హేమలత, భరతనాట్యం సూర్యాపేట 
శ్రీమతులు లలితా, రుక్షిని, సిస్టర్సు హైద్రాబాదు నాట్యం. 
హరిదాసులు 


గుద్దంటి ఉమాకాంతం, భగవతార్‌, ఈపూరిపాలెం, 
కాశంజిల్లా 


ర (ఈ 


సూర్యనారాయణ, భగవతార్‌, అవనిగడ్డ, కృష్ణాజిల్లా. 
బసవలింగం, భగవతార్‌, మండపేట. తూ.గో. జిల్లా. 
బండ్ల బాల సుబ్రహ్మణ్యం మండపేట తూ.గో. జిల్లా 
మతి విన్నకోట రామకుమారి. టి.వి. రేడియో ఆర్టిస్టు, 


నాలి. 

అడిగోపుల వామనమూర్తి, నెల్లూరు. 

శ్రీ పడవల వెంకట రత్నం, ఈపూరిపాలెం. ప్రకాశంజిల్తా. 
త్రీ గుద్దంటి వెంకటేశ్వరరావు, ఈపూరిపాలెం, ప్రకాశంజిల్త్లా. 
శ్రీ భ్రవరదాసు 

శ్రీ కొర్నెపాటి ఘంటయ్య 


బట్ట్లు సూ 
యట 
బండ్ల బ 


న త న... 


ఈూ థు 


( 


చేనేత కారుల్లో నైపుణ్యం - కళా కౌశలం 7 
శ్రీ ఎక్కలదేవి లక్ష్మణ భాగవతార్‌ కోరుట్ల 

శ్రీ 

శ్రీ 

శ్రీ బిట్రా బులిబాబు, మల్లవరం. 

శ్రీమతి పి.పద్మజ, నెల్లూరు 


పింజల సుబ్రహ్మణ్య 


(6 


అడిగోపుల శాస్తులు, 


(6 


శ్రీ బొజ్జా కృష్ణదాసు కాళహస్తి 

శ్రీ మంచి బత్తుని సత్యనారాయణ, నిడదవోలు 

శ్రీ ఉయ్యూరి బుల్లిరాజు 

శ్రీ జొన్నాదుల శేషయ్య, పార్ధసారధి, రేపల్లె. 

త్రీ గుద్దంటి ఈశ్వరదత్తు, ఈపూరిపాలెం, ప్రకాశంజిల్లా. 


ఇలాంటివారెందరో సినీ బుర్రకథలు, సినీ బుర్రకథాఆర్జిస్టులు 
పేరు తెచ్చుకుంటున్నారు. 


ఆయుర్వేద వైద్య శిఖామణులు 


ఓం నమో నారాయణాయ నమః. నారాయణుడే ఆరోగ్యదాయకుడు, 
ఆయనే ధన్వంతరిగా అవతరించి కలియుగంలో మానవులకు ఆయుర్వేదమనే 
అమృతాన్ని అందించినట్లు చెప్తారు. కలియుగంలోని మానవులందరూ 
యోగక్షేమాలతోటి, సకలబాధల రోగనిరోధానికై నాలుగు వేదాలు సృష్టించాడు. 
అందులో నాల్లవది అయిన అధర్వణ వేదంలో ఒక భాగం ఆయుర్వేదం. 


ఆయుషు పరిమాణం 'పెంచునది, వేదంనుండి పుట్టిన శాస్తం అని 
ఆయుర్వేదానికి రెండు అర్భాలున్నవి. వీటిలోని జెషధాలను తెలుసుకుని 
సర్వమానవులకు ఉపయోగపడుతున్నారు. ఎవరైనా జబ్బులకు గురి 
అయినప్పుడు, లేదా అలసత్వంతో చేయాల్సిన పనిని చేయలేకపోయినప్పుడు 
వారికి వీరి బుషుల ఆశీర్వాదంతో లభించిన ఆయుర్వేదాన్ని ఉపయోగించి 
రోగగ్రస్తులను స్వస్థులు చేస్తున్నారు. అలా చేసే వారిలో నిపుణులైన 
ఆయుర్వేదవైద్యులను ఒకసారి అవలోకిద్దాం. 


76 తెలుగునాట చేనేత 
హకీం దావతు జనార్ధన స్వామి, హైద్రాబాద్‌ 
హకీం వనమాల నారాయణ దాసు, హైద్రాబాద్‌ 
హకీం రాజయ్య దాసు, హైద్రాబాద్‌ 

కె. సత్యనారాయణ మడూరి లక్ష్మీపతి 

ఎమ్‌. వెంకటేష్‌ హైద్రాబాద్‌ 

ఆకురాతి శ్రీ రంగనాయకస్వామి, ఈపూరిపాలెం 
వంగర చలమయ్య, ఆయిలవరం, గుంటూరు జిల్లా. 
వంగర గుండమూర్తి వరంగల్‌ 

మాచర్ల యతిరాజం, వరంగల్‌ 

ఉమ్మలేటి వెంకటప్పయ్య, పేటేరు 

ఉమ్మలేటి లక్ష్మయ్య, పేటేరు. 


ఈరూ6రఈూ(6ర(ూ(ఈరూ(6రూ(రూ(6రూ(6ఈ (ఈ (ఈ 


(ఈ 


జ్యోతిష్కులు, పంచాంగ కర్తలు 
శ్రీ తిరువీధుల శ్రీరాములు సిద్ధాంతి 
శ్రీ తిరువీధుల రామకృష్ణయ్య సిద్ధాంతి 
శ్రీ తిరువీధుల వెంకటేశ్వర్లు సిద్ధాంతి 
శ్రీ తిరువీధుల కృష్ణమూర్తి సిద్ధాంతి 
శ్రీ తిరువీధుల వెంకట కృష్ణయ్య సిద్దాంతి 
శ్రీ కాగిత ఎల్లమందల కోటయ్య సిద్దాంతి 
శ్రీ బట్టు కోటిలింగం సిద్దాంతి 
శ్రీ కవుతరపు వరదయ్య జోషి సిద్దాంతి 
శ్రీ గుద్దంటి నాగభూషణం సిద్ధాంతి 
శ్రీ వంగర నాగభూషనం సిద్ధాంతి, అయిలవరం. 
శ్రీ కవుతరపు శ్రీరామచంద్రుడు, అయిలవరం. 
శ్రీ జక్కా వెంకటసుబ్బయ్య సిద్ధాంతి. 


చేనేత కారుల్లో నైపుణ్యం - కళా కౌశలం 77 


(ఈూ6ఈూ(6రఈూ6ఈ(రఈరఈూ(6రూ(6ఈ9ూ(రూ(6రఈ(6ఈ9(రూ(6రూ(6రూ(6ర(ఈర9ూ(6రూ(6ఈరూ(6ఈూ(6రూ(6రూ(6రూ(రూ(6ఈరూ (ఈ (ఈ 


బొడ్డు కోటయ్య సిద్దాంతి. 

జక్కుల శంకరయ్య సిద్దాంతి, కోరుట్ల. 
బాలాజీ ప్రసాద్‌, వాస్తుశిల్పి, హైద్రాబాదు 
మాచర్ల సుబ్రహ్మణ్యం సిద్దాంతి, వల్లంకి. 
చెన్న వెంకటేశ్వర్లు వాస్తు, ప్రొద్దుటూరు 
ఎలె.ఎల్లయ్య శాస్త్రి సిద్దాంతి, ఎల్లంకి. 
కటకం వెంకట్రావు వాస్తు, తెనాలి 

జక్కల రంగయ్య సిద్దాంతి 

రావిదత్త గణేశ్వర సిద్ధాంతి, హైద్రాబాదు. 
మునగాల భావనారుషి సిద్ధాంతి, మంగళగిరి. 
చిన్నం వెంకట్రామయ్య సిద్దాంతి, ఇసుకపల్లి. 
జొన్నాదుల కోటేశ్వరావు సిద్ధాంతి, తెనాలి 
వంగర వెంకటేశ్వరరావు సిద్ధాంతి, ఇంటూరు. 
బట్టు వెంకటేశ్వర్లు (చెవాయన), భట్టిప్రోలు. 
కాగిత రంగారావు భట్టిప్రోలు 

ఆకురాతి శ్రీరంగనాయకస్వామి 

పడవల వెంకట కోటయ్య 

గట్టు చినవీరాఘవయ్య 

కాటాబత్తుని నాగభూషణం గారి సుబ్బారావు 
బూదాటి వెంకటేశ్వర్లు, చీరాల. 

బూసం మల్లయ్య, చీరాల 

కోడి మహేశ్వర శాస్త్రి, నల్గొండ 

రావిదత్త గణేశ్వర సిద్దాంతి, పంచాంగ కర్తలు 
వంగర శ్రీనివాస్‌ చంద్రశేఖర్‌ వాస్తుజ్యోతిషం, 
దైవజ్ఞ వంగర సత్యనారాయణ సిద్దాంతి. 


78 తెలుగునాట చేనేత 

తుమ్మలచర్ల వెంకటసుబ్బయ్య సిద్దాంతి 

పడవల వెంకట కోటయ్య 

దివి పాపయ్య సిద్ధాంతి 

గట్టు చినవీరాగశయ్య, 

కాగిత చిదంబరరావు 

కాటాబత్తుని నాగభూషణం సిద్ధాంతి 

గుద్దంటి వెంకట కోటయ్య సిద్దాంతి 
యట స. 

కొర్నెపాటి కోటేశ్వరరావు సిద్ధాంతి 

వంగర చలమయ్య సిద్ధాంతి 


ఈూ(ా(ాథ(ూ(6రూ(6రఈూ((ఊ( (రూ (ఈ 


తరతరాల వెలుగులు తర్వాతి తరాలకు (ప్రసనరించడానికి 
పరమేష్టి ని గురించి తెలుసుకోవడానికి, ఆఖరికి తన్ను తాను తెలుసుకోవడానికి, 
చదువు అవసరం. అసలే చేనేత కళా కారులకు సరస్వతీ దేవి అనుగ్రహం 
ఉంది. వీరు ఆ అమ్మదయతో అభ్యాసం చేసి చదువరులు అవుతున్నారు. 
వీరిలో ఉపాధ్యాయవృత్తిని ఎంచుకున్న చాలా ముంది ఉత్తవు 
ఉపాధ్యాయులుగా గణతికెక్కారు. వారిని ఒక్కసారి గుర్తుతెచ్చుకుందాం. 


ఉత్తమ ఉపాధ్యాయులు 
శ్రీ వడ్లకొండ రామకృష్ణ 
మతి పొట్టబత్తి సువర్జలత 


వూ 


రాపోల నరసింహం 
అన్నదాత సుబ్బారాయుడు 
కొండబత్తిన జగదీశ్వరరావు 
దామోదరం దాసరి 

ఊట్ల రంగనాయకులు 
పంతంగి వెంకట్రామయ్య 


0 ఎ రాల ఫి [ల ఖై 
(ఊఈూ(6ర(రూ(6రూ(6(రూ(6రా(6రూ (ఈ 


చేనేత కారుల్లో నైపుణ్యం - కళా కౌశలం గం 

9. శ్రీ బట్టు వెంకటేశ్వరావు 

10. శ్రీ మురుగుల చిదంబర దీక్షితులు 

11. శ్రీ వదనాల కృష్ణ 

12. శ్రీ వనం శంభయ్య 

13. శ్రీ రాచాబత్తుని రాజారావు 

14. శ్రీ బట్టు సత్యనారాయణ, ప్రాజెక్టు ఆఫీసర్‌ 

15. శ్రీ సోమతిరుమలయ్య ఆదోని. 

లోకానికి అన్నం పెట్టే రైతన్న లాగే లోకులకు మాన మర్యాదలు 
నిలపడానికి వ(స్తాన్నిచ్చిన నేతన్నలు స్వేచ్చాజీవులు. వీరికి స్వేచ్చ 
ఎందుకుండాలో, ఉంటే మానవుల జీవన సరళి ఎలా ఉంటుందో తెలుసు. కనకే 
విదేశీయుల కుయుక్తులతో విదేశీయుల పాలనలోకి వెళ్లిన భారతీయులను 
తిరిగి స్వేచ్చాజీవనులను చేయాలని భారత మాతకు పట్టిన సంకెళ్లను 
త్రుంచాలని అనుకున్నారు. దీని వల్ల స్వాతంత్ర నముపార్శనలో 
చేనేతకళాకారులు చాలా ప్రాధాన్యమైన పాత్రలను వహించారు. చేనేత 
ఉద్యమాలు ఆంగ్రేయుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాయి. వీరి చరఖా, రాట్న 
తిప్పే వేగాన్ని చూసి వారి హృదయ స్పందనలోని వారికే లబ్‌ డబ్‌ శబ్దం 
అమితంగా వినిపించిందట. గాంధీ గారికి ఈ విషయం తెలుసు కనకనే 
వారు కూడా చరఖా వడికి నూలు తీస్తూనే విదేశీయులను మన దేశంనుంచి 
తరిమి కొట్టాలని చెప్పారు. ఖాది ధారణతో, ఖాది ఉద్యమాలు చేపట్టి 
సత్యాగ్రహంచేసినవారు కోకొల్లుగా ఉన్నారు. స్వాతంత్యసముపార్ణనలో 
అ(గ్రభాగన నిలిచారు. అటువంటి స్వాతంత్ర సమరయోధులను ఒక్కసారి 
స్మరించడం మన కర్తవ్యం. 

చేనేత వారిలో స్వాతంత్ర సమరయోధులు 

1. శ్రీ విఠల్‌ నారాయణ్‌, షోలాపూర్‌ 

2. శ్రీ సంగం బాలకోటయ్య, భట్టిప్రోలు 


80 


అ ర సారా లాలా ఈ 


1. 
12. 
తె; 
కేతు 
15. 
16. 
షే. 
18. 
మేర, 
20. 
ల 
22. 
23. 
బడ్త, 
20. 
26. 


తెలుగునాట చేనేత 
శ్రీ పెండెం నరసయ్య, భట్టిప్రోలు 
శ్రీ చేతి నర్సయ్య, హైద్రాబాద్‌ 
శ్రీ కొండా లక్షణ్‌ బాపుజీ, హైద్రాబాదు 
శ్రీ మడూరి నారాయణ, హైద్రాబాద్‌ 
శ్రీ ప్రగడ కోటయ్య, నిడుబ్రోలు 
శ్రీ విఠల్‌ సాయన్న ధీకొండ, సోలాపూర్‌ 


శ్రీ పరిమళ సర్వయ్య, వరంగల్‌ 
10. 


శ్రీ అడిగోపుల చెంచయ్య, తెనాలి 
త్రీ పులిమల్లయ్య, సోలాపూర్‌ 

శ్రీ నారాయణరావు, కూచన్‌-11 

శ్రీ సాయిల రాజియ్య, హైద్రాబాదు 
శ్రీ తన్నీరు లక్ష్మణ్‌, హైద్రాబాదు 

శ్రీ ఈరాబత్తి ఆశన్న షోలాపూర్‌ 
శ్రీ బూదాటి ఆదెయ్య, ఈపూరిపాలెం 
శ్రీ నటరాజులు, మద్రాసు 

శ్రీ పెండెం వాసుదేవు, నల్గొండ. 

శ్రీ మసురం నర్సయ్య, నల్గొండ 


(ఈఈ 
ఖా 
ఆ 
న్‌ 

ర 
౮ 

య్ర్‌ 
. 

( 
ణా 
ల్స్‌ 


శ్రీ వసురం నగ. నల్గొండ. 

శ్రీ సాయన్న లక్ష్మణ్‌ ధీ కొండ విఠల్‌, షోలాపూర్‌ 
అందె సుబ్బారాయుడు 

శ్రీ ఇసునూరు సుదర్శన్‌ 

శ్రీ నూకల వెంకట సుబ్బయ్య, కడప 

శ్రీ మంచికట్ల కృష్ణయ్య, గోదావరి ఖని 


వ 


చేనేత కారుల్లో 
లగ 
28. 
29. 
30. 
311. 
32. 
33. 
౩4. 
35. 
36. 
37. 


నైపుణ్యం - కళా కౌశలం 81 


శ్రీ చెరకుపల్లి, రామయ్య చందంపల్లె, కరీంనగర్‌ 
శ్రీ అక్కల కోటయ్య, పేరాల 

దొంతు నాగయ్య రాజవోలు, గుంటూరుజిల్లా 

శ్రీ గున్నాల రామయ్య, సదాశివపేట 

శ్రీ ఆకురాతి వీరారాఘవయ్య, మంగళగిరి 

శ్రీ రాచాబత్తుని సూర్యానారాయణ, తెనాలి. 

శ్రీ శ్రీపతి వెంకటరావు, హైద్రాబాదు 

శ్రీ ఏలూరి సూర్యరావు, రాజమండ్రి 


గుడిమెళ్ల రాజలింగం, వరంగల్‌ 


ఇలాంటి వారెందరో చేనేత రంగంలో ఉన్నారు. వారినందరిని 
పరిచయం చెయ్యటానికి స్థలం లేనందున వీరిలో కొందరిని మాత్రమే 
ఉదహరించాం. 

ఇక త్రిమూర్తుల దగ్గరకు వెళ్లి వారిని ఒప్పించి లోకానికే వలువలు 
ప్రసాదించిన నేతన్న లలో న్యాయస్థానాన్ని అలంకరించి ఆ న్యాయరంగంలోనూ 
పేరుతెచ్చుకున్న వారు ఎందరో ఉన్నారు . వారిలో కొందరి పేర్లను 
ప్రన్ధావించడమైంది. 


శ్రర 


డర్లు 


. శ్రీ వెలిగేటి రామయ్య, విజయవాడ 
. శ్రీ కె. మల్లిఖార్జునరావు 
. థ్రీ తాడిపర్తి రామోహనరావు, గుంటూరు 


. శ్రీ వెలిగేటి వీరేశలింగం, విజయవాడ 
శ్రీ యంగల కోటేశ్వరావు, గుంటూరు 


క్షే 
లై 
3 
త్తే త్రీ నందం జగన్నథరావు, రేపల్లె 
ర్‌ 
6 


82 


తెలుగునాట చేనేత 
7. శ్రీ తాడిపర్తి శ్రీకంఠం, మంగళగిరి 
8. శ్రీ శాయిని వెంకటేశం, హైద్రాబాదు 
9. శ్రీ శాయిని జగన్నాథం, హైద్రాబాదు 
10. శ్రీ బోగి నరశింహారావు, హైద్రాబాదు 
11. శ్రీ చిలువేరు చంద్రయ్య, నల్గొండ 
12. భీమనాతి శంకర్‌, జగిత్యాల 
13. శ్రీ కవుతరపు సుబ్రహ్మణ్యం, బందురు 
14. శ్రీ బేత్‌ రామకృష్ణ, షోలాపూర్‌ 
15. శ్రీ అడెం గౌరీశంకర్‌, షోలాపూర్‌ 
16. పంపాన సూర్యనారాయణ, విజయనగరం 
న అంబల్ల కాంతయ్య, మాధవి దంపతులు, కోరట్ల 
18. 
19. 
20. 
21. 
22, 
23. 
బడ, 
25. 
26, 
27. 
28. 
29. 
30. శ్రీ వన్నాల శ్రీరాములు, హైద్రాబాద్‌ 
31. శ్రీ గుంటి సత్యనారాయణమూర్తి వరంగల్‌ 


నక్క జగన్నాథం, హైద్రాబాదు 

చింతలపూడి సంజీవరావు అడిషనల్‌ ప్రాసిక్యూటర్‌ 
శేర్ల పండరి శోభన్‌, విశాఖపట్టణం 

మల్లూరి రామారావు, రాజమండ్రి 
శత్రుఘ్నరావు నారాయణగూడ, హైద్రాబాదు 
వేమూరి రామయ్య, కాకినాడ 

కొండా లక్ష్మణ్‌ బాపూజీ, హైద్రాబాదు 
మంచికట్ల గోవర్ధన్‌, నిజామాబాద్‌ 

టి. నారాయణమూర్తి కోరాపుట్‌ 

బాస ధర్మరాజన్‌, కోరుట్ల 

తరిగొప్పల రాజు, హైద్రాబాదు 


చింతలపూడి సంజీవరావు, వైజాగ్‌ 


ఈూ(6(ఈా(6రూ(6రూ6రూ(రగూ(రూ(6రూరూ6రూఈూ(6రూ(రూ6ఈూ(6ఈూ(ఈూ (ఈూ 


చేనేత కారుల్లో నైపుణ్యం = కళా కౌశలం 838 


32. 
33. 
౩4. 
35. 
36. 
837. 
35. 
39. 
40. 
త్తే 
తది, 
48. 
ర్తేడ్త 
45, 
46. 
త్తే, 
4రి. 
తం, 
50. 
51. 
52. 
53. 
ర్‌డ్క, 


ర5్‌ర్‌. 


ఈూఠూ(థరూ(ర[ఠూ(థఈరూఠరూ(ఠరూరూ6ఠరూ6రూఈరూ(ర్రూ(6రూఠరూఠఈూ(6రూ(6రూ6రూ(6రూ6రూ(6రూ(6ర(ఈూ (రూ 


సిద్ధనాతి రామకృష్ణరావు 

రాంబాబు జిల్లా జడ్డి 

కవుతరపు వీరశంకరావు, పూనా 
పంపాన మృత్యుంజయరావు, వాల్తీరు 
పున్న మృత్యాలరావు, మెదక్‌ 
దామోదర కృష్ణమూర్తి 

జి. కృష్ణమూర్తి, మంగళగిరి 
జంజనం నాగేశ్వరావు, మంగళగిరి 
బిద్దు శ్రీనివాస్‌, హైద్రాబాదు 

దాసరి ప్రేమసాగర్‌, వరంగల్‌ 

ఆర్‌. అరుణ గిరి నాధన్‌, మద్రాసు 
గంపల సూర్యం, హైద్రాబాదు 
తాటిపాముల నాగయ్య, హైద్రాబాదు 
మడూరి హరీష్‌ హైద్రాబాదు 
తురాల శంకర్‌, హైద్రాబాద్‌ 

తురాల శంకర్‌, హైద్రాబాదు 
కుమారి అవ్వారు మాలతి, హైకోర్ట్‌, హైద్రాబాదు 
అనుమల్ల కృష్ణు జగిత్యాల 

చింతల ప్రకాష్‌, వరంగల్‌ 

కర్నె చిరంజీవి, అమ్మగుంట 

చాగట్ల నాగయ్య, హైద్రాబాదు 

రుద్ర చక్రపాణి, కరీంనగర్‌ 

తీడ నారాయణమూర్తి కోరాపుట్‌, ఒరిస్సా 
బి. తా నిజామాబాద్‌ 


8% తెలుగునాట చేనేత 
56. శ్రీ బరైంకుల నీలకంఠం, కర్నూలు 
57. శ్రీ మక్తా రామకృష్ణయ్య, కర్నూలు 
58. శ్రీ వెలిది కుమారస్వామి, మహబూబ్‌ నగర్‌ 
59. శ్రీ గడ్డం జగన్నాథం, బెల్లంపల్లి 
60. శ్రీ మచ్చ కామేశ్వర మూర్తి, కోరుట్ల 
ఇలాంటి వారెంతో మంది ఇంకా ఉన్నారు. 


వీరే కాదు తెలుగు నాట చేనేత కళాకారుల్లో ఉన్నతోద్యోగాలు 
చేసేవారు, మంత్రులుగా, ఎంపీలుగా, ఎం.ఎల్‌. ఏలుగా, వివిధ సేవా 
సంస్థలలో చైర్మన్‌ గా, సేవా సంస్థల అధిపతులగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, 
కాంట్రాక్టర్లుగా ప్రతి ఒక్కరంగంలోరే చేనేత కళాకారులున్నారు. వారందరికీ 
మార్కండేయ సహిత భావనాబుషి ఆశీస్సులు అందాలని మనమందరం 


కలసి లోకహితోపకార పనులను చేయాలని నా ఆకాంక్ష 


అంతేకాక భగవంతుడే మనలనుమెచ్చి ఇచ్చిన కళను మన 
చేతనుంచుకుని కూడా ఈనాడు ఎందరో నేతన్నలు ఆకలి కేకలకు 
భయపడుతున్నారు. వీరిలో చాలా మంది బతుకు భారమైందని నిరుత్సాహంగా 
ఉంటున్నారు. ఇంకొద్దిమంది చేనేతవృత్తిని వదిలిపెట్టాలనో లేక జీవన యాత్రకే 
ముగింపుపలకాలని చూస్తున్నారు అందుకే అక్కడక్కడ చేనేత కళాకారుల 
కుటుంబాలలో అపశ్రుతులు వినిపిస్తున్నాయి. ఇవన్నీ నేతన్నలనే కాక 
భావనాబుషిగా మనసు కలిచివేసే సంఘటనలే. వీరిని తల్ప్చుకున్నప్పుడు 
దేశం ప్రగతి పథంలో వెళ్తుందో తిరోగమిస్తోందో తెలియడం లేదు. 


కాని ఎవరైనా సరే భవిషత్తు ను చూసి, వర్తమానంలోని కడగండ్లకు 
వెరిచి కన్నీటి పర్యంతంకాకూడదు. ఆశావాదం దృక్పథాన్ని అలవర్చుకోవాలి. 
ఏది జరిగినా మంచికే అనుకోవాలి. రాబోయే కాలం ఇప్పటికన్నా 


చేనేత కారుల్లో నైపుణ్యం - కళా కౌశలం 85్‌ 


బాగుంటుందని బాగుండాలని అనుకుంటూ, నేటి పరిస్థితులకు అనుగుణంగా 
మన చదువులను పెంచుకుంటూ అధునాతంగా వచ్చే టెక్నాలజీ మనమూ 
మన పరిశ్రమలో మేళవిస్తూ నాణ్యతా ప్రమాణాలను ఎప్పటికప్పుడూ 
సరిచూసుకుంటూ అభివృద్దికి అడ్డంకులుగా నిలుస్తున్న వాటిని దూరం 
చేసుకుంటూ దినం దినం ఎదగాలి. ఎవరైనా వృత్తిలో ముందుకు వెళ్తుంటే 
వారి ఆలోచన్లను ఆశయాలను తెలుసుకుంటే వారి బాటలో మనమూ సాగాలి. 
ఆధునిక టెక్నాలజీని ఎంతగా ఉపయోగించుకుంటామో అదేవిధంగా మన 
సృజనాత్మక ఆలోచన్లలు సాగించి ఆచరణలో పెట్టాలి. అప్పుడు మనం 
ఇంకాముందుకు వెళ్లగలం. 


' అలానే మన సంప్రదాయాలను ఆచార వ్యవహారాలను ఎప్పటికప్పుడు 
తర్వాతి తరాలక్షు అందింఛే వారధులును గానే మనం ఉన్నామా లేదాఅని 
తరచి చూసుకోవాలి. ఇప్పటి వరకు మనం ఆనాడు భావనా బుషి నేసిన 
వస్త్రాన్ని బ్ర్మాది దేవతలకు ఇచ్చినట్లుగానే మనం ఈనాడు కలియుగ 
దైవమైన వేంకటేశ్వరుని దగ్గరనుంచి 'మన పేటలో ఉండే వేంకటేశ్వరుని 
దాకా అంగ వస్త్రాలను సమర్పాష్థన్వాన. అలానే పద్మావతీ అమ్మవారు మన 
ఇంటి ఆడపడచు. ఈ అమ్మలందరికీ కూడా మన ప్రతిఏటా వస్త్రాలను 
ఇస్తున్నాం. ఇలాంటి ఆచారాలను మనం ఇక ముందు కూడా నిలుపుదాం. 
అలానే ఎన్నో కష్టాలకోర్చి సొంత లాభంకొంత మానుకుని దేశానికి సేవచేసే 
నేతన్నల కష్టాన్ని తెలుసుకుంటూ వారు వారి వృత్తిని ఇష్టంగా చేసుకోవడానికి 
వీలుగా ఉండేటట్లు వారి బతుకు తోటలో మంచిపూవులు పూసేటట్లు 
చేయాల్సిన కర్తవ్యం ప్రభుత్వం పైనా ఉంది. ఇదేవిధమైన కర్తవ్యంప్రతి మానవుడి 
కీ ఉందని గుర్తోంచి దానికి తగ్గట్టుగా ప్రవర్తించే వీలును కల్పించుకోవాలని 
ప్రతిఒక్కరినీ కోరుకుంటున్నాను. 


86 తెలుగునాట చేనేత 


పరస్పర సహాకారంతోనే దేనినైనా సాధించగలం. ఎవరేమివిమర్శనలు 
చేసినా అవి మంచివైతే మన వృత్తిలోనో, మన భావనలోనో మంచి మార్పును 
తీసుకు వచ్చేటట్టుంటే వాటిని ఎవరు చెప్పినా వినాలి. ఆచరణలోకి తేవాలి. 
ఇప్పుడిప్పుడు వృత్తిలోకి వచ్చే కళాకారులను ఆదరంతో చూడాలి. వారికి 
తెలిసిన టెక్నాలజీని మనకు తెలిసిన పాత సంప్రదాయాలను మేళవించి 
సరికొత్త డిజైన్లను, కొత్త వస్త్రాలను తయారు చేసే నిపుణులుగా తయారు 
చేయడానికి మన వంతు సాయం చేద్దాం. 


మీరందరూ కూడా అలాంటి పనిని ఇష్టంగా చేస్తారని భావిస్తున్నాను. 





తేలియా రుమాల్‌ - ప్రత్యేకత 


తేలియారుమాల్‌ అనే పేరు రుమాల్‌కు చెందినది. ఇంతకుపూర్వ 
కాలంలో ముఖ్యంగా అరబ్బులు వాడే తలపాగాకు చుట్టు కునే వస్తాన్నే 
తేలియారుమాల్‌ అని పిలిచేవారు. దానిలో ప్రత్యేకమైన డిజైన్లు ఉండేవి. 
తలపాగ అనేది గౌరవ చిహ్నంగా భావించేవారు కదా. అందుకనే దానిని 
తయారు చేయడంజో కూడా ప్రత్యేకత ఉండేది. 


దీని,తయారీలో' వాడే దారాలను నూనెలో అద్దుతారు. తర్వాత 
సాగే వివిధ ప్రక్రియల్లో ప్రకృతిలో లభించే వివిధ రంగులను మేళవించి 
వస్త్రాన్ని నేస్తారు. *అయితే అనుకున్న డిజైను రావడానికి దారాన్ని ముడి 
వేస్తూ రంగులు అద్దుతూ చేస్తారు. ఈ ప్రక్రియలలో నూనెలో దారాలను 
ముంచుతారు కతా. దాని వల్ల రంగులు వెలవడం కాకుండా ఉతికే కొద్దీ 
రంగు మరింత కళగా కనీపించే అవకాశం ఉంది. ఇది కూడా ఈ ఇక్కత్‌ 
ఖోని ఓ ప్రత్యేకతే. ఒకవేళ ఈ నేతలో చిన్న పొరపాటు వచ్చినా మొత్తం 
వస్త్రంలో నేత అంతా పాడయిపోతుంది. ఈ ముడులనే చేనేత పరిభాషలో 
చిటికెలు అంటారు. ఇలా ముడి వేసి, రంగులు అద్దే విఢానాన్నే టై అండ్‌ డై 
పద్ధతి అంటారు. అడ్డం దారాలను రంగులను అద్దుతూ నేసే పద్ధతిని ఇక్కత్‌ 
తాత ఇందులో మరలా నిలువు దారాలకు కూడా కత అను అద్ది 
డిజైన్స తయారుచేస్తే దానినివార్చు ఇక్కత్‌ అనీ, మరియూ _అడ్డదారాలకు 
రంగులు అద్దితే పేక ఇక్‌ అనీ, పడుగుపేక లక్షు రెండింటిక్తీ ఇక్కడ్‌ పద్ధతిలో 


88 తెలుగునాట చేనేత 


రంగు అద్దితే డబుల్‌ ఇక్కత్‌ అంటారు. ఇదీ మరీ కష్టమైన విద్య. కాని 
మనుసుంటే మార్గముండక పోదు కదా. అందుకనే కష్టపడి కృషిచేసి దీనిలో 
మంచి నాణ్యతను తీసుకువస్తే ఇప్పుడు ఆ తలపాగాలు పెట్టుకునే ఫ్యాషన్‌ 
తరిగిపోయింది.. 


కాని నేతనేసే వారు కళాకారులు కదా ఈ డిజైన్లలనే ఇతర వస్త్రాలకు 
ఆపాదించారు. ఇప్పుడు నేటిజీవనానికి పనికి వచ్చే చుడీదార్లు, కుర్తాలు , 
'పైజమాలు, చీరలు, లుంగీలు, దుప్పట్లు ఇలా దేనిపైనననే ఇక్కత్‌ టై అండ్‌ 
డై విధానాన్ని ఉపయోగిస్తూ నేతను రకరకాల డిజైన్లను తయారు చేస్తున్నారు. 
దేవ్‌ బెనగల్‌ అనే డాక్యుమెంటరీ చిత్ర దర్శకుడు “అనంతరూపం” 
తేలియారుమాల్‌ ఫై ఒక సమగ్ర డాక్యుక్లుంటరినీ భారత ప్రభుత్వంవారి 
కోరికపై చిత్రించారు. , 


ఇక్కడ ఇక్కళ్‌్లైివస్త౮లో ఉన్న డిజైన్లు కింద ఉన్నాయి. 





చివరగా నామాట 


గజం వీరయ్య, నరసమ్మ పుణ్య దంపతులకు సెప్టెంబరు 1వతేది, 
1949లో జన్మించాను. నాపేరు గజం గోవర్ధన. నాకు నలుగురు 
అన్నదమ్ములు, ముగ్గురు అక్కచెళ్లెళ్లు. మేము సాధారణ సామాన్యతరగతి 
చెందినవారమే. మా ఆర్థికపరిస్థితి అంతగా చెప్పుకోదగినది కాదు. అందుకే 
మా తండ్రి మగ్గంపై కూర్చుని నేస్తుంటే మేమూ ఆయనకు చేదోడుగా 
నిలబడాల్సివచ్చింది. దాంతో నాచదువు మాధ్యమికం దగ్గరే ఆగిపోయింది. 
కాని నేను నా చుట్టుఉన్న ఆర్థిక పరిస్థితులు, నా చదువు నాలో భవిష్యత్తు 
గురించి ఊహలను పక్కన పెట్టి నాన్నగారికి బాసటగా నిలబడ్డాను. అలాంటి 
నేను 'జాతీయ పురస్కారం), 'శిల్పగురు” నేడు పద్మశ్రీ అవార్డు పొందానంటే 
నా కులవ్ఫత్తిఅయిన చేనేత లక్ష్మి నన్ను కరుణించినట్లే అనిపిస్తుంది. 


బాల్యం నుంచీ నా మననువూ(తం ఏదో చేయాలని 
ఉవ్విళూరుతుండేది. 25సం॥రాల వయస్సులో చేనేత సేవా కేంద్రంలో 
విజయవాడలో వీవర్‌ గా కేంద్రప్రభుత్వం నాకు ఉద్యోగ అవకాశాన్ని 
కల్పించింది. దీనివల్ల మేము ఆర్థిక పరిస్థితులను తట్టుకొని నిలబడగలిగామనే 
చెప్పాలి. ఇక అప్పట్నుంచి ప్రతిరోజు నాలో చేనేత ప్రపంచంలోని లోటుపాట్టు, 
ఆవిర్భావం గురించిన ఆలోచన్లు సుళ్లు తిరుగుతుండేవి. చేనేత కార్మికుడి 
కష్టనష్టాలతోపాటుగా ప్రపంచాన్నే శాసించగల చేనేత మనది అంటే నాలో 
ఉత్సాహం ఉరకలు వేసేది. నేను మా పుట్టపాక ఇక్కత్‌ చీరలు ఆర్జించే 
ఖ్యాతిలో నా వంతు ఉండాలనే నేను అహర్నిశలూ ఆలోచించేవాడ్ని. 


90 తెలుగునాట చేనేత 


కాలగమనంలో నాకు సుజాత ఇల్లాలైంది. మా ఇల్లాలే కాదు. 
పేరుకు తగ్గట్టు గానే సహనశీలి. నాలోని తపనకు, నా తేన రూపం 
ఇవ్వడానికి తాను సైతం (శ్రమించేది. నేను రోజంతా ఆఫీసు పని ఆ తర్వాత 
పరిశోధనల్లో తలమునకలై ఉన్నప్పుడు నాకు ఊరట నిచ్చేది. నా ఆలోచనలను 
కార్యరూపంలోకి తేవడానికి తాను సాయంచేసేది. నాకు ఇద్దరు ఆడపిల్లలు, 
ఒక అబ్బాయి. వారి చదువుసంధ్యలు, నా అన్నదమ్ములతో కలిసి నేను 
ఉద్యోగం చేస్తూనే చేనేత రంగం గురించిన ఆలోచన్లలను నిర్విరామంగా 
సాగిస్తూ వాటిని నేను పాల్గొనే ప్రభుత్వ ప్రదర్శనలలో ప్రదర్శనకు పెట్టేవాణ్సి. 

ఇక్కడ మా అన్నగారి గురించి చెప్పాలి. 

నల్గొండ జిల్లా పుట్టపాకలో పుట్టి, పుట్టిన ఊరికి పుట్టెండత 
పత్రిష్టతెచ్చిన గజం రాములుగారే మా అన్న. పట్టులో, కాటన్‌లో ప్రవేశపెట్టిన 
కొత్తచేనేత డిజైన్లు ప్రపంచ దేశాలను ఉర్రూతలూంగిస్తున్నాయి. చీరెలకు మాత్రమే 
పరిమితం కాలేదు. (డ్రెస్‌ మెటీరియల్‌, ఫర్నీషింగ్‌ వస్త్రాలలో మా అన్ననేసిన 
(గజంరాములు) నేత గణనీయమైంది. 'తెలియరుమాల్‌ అనేది అరబ్బులువాడే 
ఒక రుమాలు. ఈ రుమాల్‌ వేసే సమయంలో నూనెలో అద్దుతూ దారాన్ని 
తీర్చిదిద్దడం వల్ల విభిన్నమైన రంగులతో విశిష్టమైన నాణ్యతను సంతరించుకుని 
వేడికీ అనువైన వస్త్రంగా ఉపయోగపడేవిధంగా రూపొందాయి. పన్నేందేళ్ల 
వయస్సులో చేనేత ప్రారంభించి నేయడం మొదలు పెట్టిన మా అన్నగారు 
తేలియారుమాల్‌ తయారుచేసి అరబ్బు దేశాలకు ఎగుమతులు చేయడం 
ప్రారంభించారు. 


ఆ సమయంలో తేలియారుమాల్‌కు గిరాకీ తగ్గే సమయం వచ్చింది. 
ఇక ఆయనఇక్కత్‌ టెక్నిక్‌ను ఇతర వ(స్తాలకు ఆపాదించడం మొదలుపెట్టారు. 
అంటే ముందుగానే డిజైన్లకు అనుగుణమైన రంగులలో దారాలను ముంచి 
ఆ డిజైన్లను రూపొందిచడమన్నమాట. డిజైను అక్కర్రేనిచోట ఆ దారానికి 
రంగు అంటుకొనకుండా రబ్బరుచుట్టిమూసివేసేవారు. దీన్నే టైఅండ్‌ డైపద్ధతి 
అంటారు. ఈ విధానాన్ని పెద్ద పెద్ద వ(స్తాలకు తయారు తత 


చివరగా నామాట 91 


ప్రారంభించారు. అసలే ఇక్కత్‌ డిజైనే కష్టం. అందులో డబుల్‌ ఇక్కత్‌ డిజైన్లను 
సాధించడం మరీ కష్టం. 


అలాంటి సమయంలోనే ఇతర దేశాలనుంచీ అంటే అమెరికా, కెనడా, 
జపాన్‌, స్విట్టర్లాండు, ఇంగ్లండ్‌ జర్మనీ లాంటిదేశాలనుంచి ఆయనకు డిజైన్ల 
నమూనాలు అందేవి. వాటికనుగుణంగా ఆయన ఇక్కత్‌ టై అండ్‌ డై విధానాన్ని 
ఉపయోగించి కొత్త కొత్త డిజైనను తయారుచేయడం చేసేవారు. విదేశీయులు 
అడిగే డిజైన్లను తయారుచేసేవారు. ఆపైన తాను కొత్తగా కనిపెట్టిన డిజైన్లను 
తయారుచేయించేవారు. దీనితో వస్తాలలోనే విశేషమైన వస్త్రాలను ఎగుమతి 
చేసే అవకాశం అందులో మంచి పేరు రావడం చాలా సులభం అయ్యింది. 
ఎక్కడ ఆయన తయారు చేయించిన వస్త్రాలలో నాణ్యత చెడేది కాదు. పైగా 
సృజనాత్మకతను జోడించేవారు. దీనితో అటు కార్మికులలో పని వచ్చిందన్న 
ఆనందం కలిగేది. వినియోగదారుడిలో తాను కోరుకున్న డిజైన్ల వస్త్రాన్ని 
పొందానన్న తృప్తి కలిగేది. అలాంటి మా అన్న దగ్గర నేను పనిచేస్తే మరి 
నాకు పనినైపుణ్యం, క్రమశిక్షణ నాకు అలవడింది. అంతేకాదు మా అన్న 
మమ్ములను ఎంతో ఆదరంతో (ప్రేమగా చూసుకునేవారు. మాకు అవే 
నేర్పేవారు. అందుకనే గజం రాములుగారిచ్చిన స్ఫూర్తితోనే ఇప్పటివరకూ 
ఉమ్మడికుటుంబంలో మనగలిగాం. 


సుప్రసిద్ధ సినీ దర్శకులు శ్రీ శ్యామ్‌ బెనగల్‌ చేనేత పనివారిజీవితంలో 
వారు ఎదుర్కొంటున్న ఒడుదుడుకులను ఎంతో వాస్తవంగా చిత్రించాలనే 
నేపథ్యంలో మా కుటుంబంలోని యథార్ధజీవిత దృశ్యాలను సైతం తెరకెక్కిస్తూ 
సహకార సంఘాలు మాస్టర్‌ వీవర్‌ స్వయం స్వాలంబన చేనేతకళాకారలు 
మధ్యజరిగే సంఘర్షణను కళ్లకు కట్టినట్లు తెరకెక్కించారు. ప్యారెస్‌లో 
జరుగబోయే అంతర్జాతీయ చీరల ప్రదర్శనకు ప్రత్యేకంగా పట్టు చీర నేయడం 
అనే అంశం చుట్టూ ఈ చిత్రం నడుస్తుంది. ఈ చిత్రం పేరు సుస్మన్‌ .ఈ 
చిత్రం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎంతో ప్రశంసలు పొందింది. 


నా కేంద్ర ప్రభుత్వఉద్యోగం నాకు అనేక ప్రాంతాలలోని చేనేతరంగాన్ని 
చూసే అవకాశాన్ని కల్పించింది. ప్రభుత్వం ఏర్పాటుచేసే ప్రదర్శనలనునేను 
నిశితంగా చూసేవాడిని. ఏ ప్రాంతానికి వెళ్లినా అక్కడి చేనేత రంగం స్థాయి 


92 తెలుగునాట చేనేత 
వివరాలను కనుక్కోవడం ప్రారంభించాను. ఈ ఉద్యోగం కొత్త వస్త ప్రపంచాన్ని 
చూపించింది. అక్కడ ఉన్న టై అండ్‌ డై విధానం, నేత ఉత్పత్తులు, డిజైన్లు , 
రంగుల అద్దకాలు నన్ను ఉక్కిరి బిక్కిరిచేశాయి. ఈ ఉద్యోగం వల్ల నాకు 
అటు (వవర్మవానవువుతున్న నేతకళాకారులకు శిక్షణను ఇటు 
పాతసంప్రదాయలకు ఆధునిక హంగులను అతికే అవకాశాన్నే అందించింది. 
వివిధ ప్రాంతాల్లోని చేనేత చూసినప్పుడు నాలోని ఆలోచన్లు సాకారం అవడం 
ప్రారంభించాయి. చేనేతరంగం విసృతరూపం కనిపించింది. 

కేవలం పట్టు, నూలు వీటితో నేసే వస్త్రాల స్థానంలో సరికొత్తగా 
క్రేపు, ఊలు, టిష్యూ, జనపనార లాంటి వాటి దారాలను ఉపయోగిస్తూ 
బట్టలను ఉత్పత్తిచేయవచ్చు గదా అనుకున్నారు. వివిధ ప్రాంతాలలోని డిజైన్లను 
పుట్టపాక ఇక్కత్‌ వస్తాలలోనే టై అండ్‌ డై విధానంలో రూపొందించవచ్చు 
గదా అని ఆలోచించాను. ప్రపంచ ప్రజలందరికి చేనేత వస్త్రం అందుబాటు 
లోకి రావాలంటే ఏం చేయాలి అనే తలంపు కలిగింది. 


కాళ్ళీరు లోని చలి, గుంటూరు లోని వేడి, హైదరాబాదులోని 
సమశీతోష్ణ స్థితి, ఏ పరిస్థితులోనైనా చేనేత వస్త్ర ధారణ చేయించగలిగితే 
చేనేత రంగం లో అభివృద్ధి సాధించినట్లే అనిపించింది. అంతేకాకుండా 
చేనేత అమ్మకాలకు జాతీయ అంతర్జాతీయ మార్కెటును కూడా 
కల్పించవచ్చునని అనుకున్నాను. ఆ ఎగ్జిబిషనులో పాల్గొన్నప్పుడు అక్కడికొచ్చిన 
వీక్షకులకు ఒక చేనేత బట్టను ఎలా నేయడానికి ప్రారంభించిన దగ్గరనుంచి, 
దానిలో రాబట్టే నాణ్యత, మన్నిక, కళావైశిష్టం, చేనేత కారుడు ఎదుర్శొనే 
కష్టనష్టాలు, మిల్లు బట్టలకు, చేతితో నేసిన బట్టలకు గల వ్యత్యాసం లాంటి 
విషయాల్ని వివరిస్తూండేవాడిని. పైగా దీన్ని వాడడం వలన వచ్చే లాభాలను 
వారికి విశదంగా వివరించిచెప్పే అవకాశం కలిగింది. 


దానితో విదేశీయులలో చేనేత వస్త్రంపై ఆకర్షణ, ఆసక్తి వారిలో 
పెరిగాయి. ఇక నేమి? చేనేత అమ్మకాలు పెరిగాయి. నేను అనుకున్నట్లుగా 
అంటే మిల్లు బట్టలకన్నా ఒకింత ధర చేనేత వస్తాలకున్నా సరే వాటిని 
కొనుక్కోవాలన్న ఆశతో ఆసక్తి తో కొనేవారిని తయారు చేయగలిగాను అంటే 


చివరగా నామాట 03 


నాకు ఆత్మసంతృప్తితో పాటు నేను సాధించాలనుకొన్నపనికి దారి ఏర్పడుతోంది 
అన్న ఆశలో నాలో కొత్త ఉత్సాహాన్ని తెచ్చింది. 

విదేశాలలో జరిపే “భారత్‌ ఉత్సవ్‌ కు భారతదేశప్రతినిధిగా 
1983లో నన్నుఎంపిక చేసి పంపారు. అప్పుడు నాకు భారతదేశ సంస్కృతీ 
సంప్రదాయాలను, ఆచారవ్యవహారాలను, చేనేత రంగకృషిని చాటే అవకాశం 
కలిగింది. ఇక్కడా నేను పుట్టపాక తేలియారుమాల్‌ వస్తాలనే ప్రదర్శించాను. 
అప్పుడుకూడా తేలియారుమాల్‌ వస్తాలల్లో నేను చేసిన చేయదల్చుకొన్న 
వాటిని వీక్షకులకు చెప్పి వారిలో ప్రతిస్పందనను చూశాను. 


భారతదేశం హస్తకళల అభివృద్ధికోసం చేపట్టే కార్యక్రమాల్లో భాగంగా 
విదేశాలలో జరిపే భారతఉత్సవాలు ఎంతో ప్రయోజనవంతంగా అయ్యాయి. 
విదేశాల్లో చేనేతకు విఖ్యాతి కలిగించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసే ఈ 
ఉత్సవాలలో ఇక్కత్‌ వస్త్రం అందిపుచ్చుకునే అవకాశాన్ని పొందడానికి నా 
వంతు కృషికూడా ఉంది అని చెప్పడానికి నాకు ఎంతో సంతోషం, ఆత్మతృప్తి 
కలుగుతోంది. 


అయితే ఈ ఉత్సవాలు నా ఆలోచనాదృక్పథంలో మార్చును తెచ్చాయి. 
ఇప్పటిదాకా నేను ఒక ఉత్పత్తిదారుడిగానే ఆలోచించాను. చేనేత ఎలా 
నలుగురికీ తెలుస్తుంది అన్నదే నా మొదటి ఆలోచన అయింది. కాని ఈ 
ఉత్సవాలల్లో వినియోగదారులతో కలసి ఉండడం, వారికి చేనేత ఉత్పతుల 
గురించి వివరించడం వాటి ప్రయోజనాలను విడమర్చిచెప్పటంతో 
వినియోగదారుడికి ఏమికావాలో ఆలోచించనట్లయితే చేనేతరంగం 
బహముఖాలుగా విస్తరిస్తుందన్న ఆలోచన నన్ను నా ఆలోచన్లనే మార్చివేసింది. 
ఇక నేను అప్పుడు ఒక్కొక్క అడుగు ముందుకువేశాను. 


పేదవాడి నుంచి ధనవంతుడి దాకా చేనేత వెళ్లాలన్న ఆలోచన్లు 
వీక్షకులు కలిగించారు. ఇలా వినియోగదారుడి ప్రశ్నలు నాలో ఆలోచన్లను 
రేకిత్తించాయి. ఇక నామెదడులో పరిభ్రమించే ఆలోచన్లకు రూపం తెచ్చే 
అంకురాలు ఏర్పడ్డాయి. దాని ఫలితమే ప్రయోగాత్మక పెద్దనెకవు మగ్గాల 
ఆవిష్కరణ. దీనివల్ల చేనేత చీరలు, ధోవతులే కాక దుప్పట్లు, దిండు గలీబులు, 


94 తెలుగునాట చేనేత 


లుంగీలు, కుర్తాలు, (డైస్‌ మెటీరియల్స్‌ ఇలా అతి చిన్న వస్త్రం నుంచి అతిపెద్ద 
వస్త్రం దాకా చేనేతఇక్కత్‌ వస్త్రం రూపుదాల్చింది. ఈ ప్రయోగాత్మకంగా 
చేపట్టిన వైడర్‌ విడ్త్‌ మగ్గాలు విజయవంతమై ఎన్నో గ్రామాల ఉత్పత్తులను 
అధికంచేయసాగాయి. దీనివల్ల మరొక ఆలోచన ఉత్పన్నమైంది. కేవలం 
దుప్పట్లే కాక ఆధునిక మానవుడి అవసరాలకు అనుగుణంగా మిల్లు వస్త్రాల 
పోటీగా కో ఆర్టినేట్‌ వస్త్రాల ఉత్పాదనకు అంకురార్పణ జరిగింది. ఈ 
ఆలోచన చేనేత వస్త్రాన్ని వివిధ ఉపయోగాలకు వివిధ రకాల దారాలతో 
నేయడం జరిగింది. దీని వల్ల చేనేత అమ్మకాలు ఎవరో ఒక వర్గం వారే కాక 
అందరూ ఆకర్షితులై చేనేతను కొనుక్కోవాలనే ఆలోచన్లకు వచ్చారు. 


దీని వల్ల కూడా పాతకాలంలో ఎలా అయితే చేనేత రంగం కుమ్మరి, 
వడ్రంగి, లాంటి వారికి ఉపాధి కలిగించేవారో అలానే నేడు కూడా కొత్త 
మగ్గాలతో కొత్త ఆలోచన్లతో తయారు అయ్యే చేనేత ఉత్పత్తులు ఇంటీరియర్‌ 
డిజైనర్లకు, ఫ్యాషన్‌ డిజైనర్లను వారి వృత్తిని సులభతరం చేయడమో వారికి 
ఉపాధిని కలిగించడంలో ముందుంది. 


నా కులవృత్తినాకు అన్నం పెట్టడమే కాదు. నేను నా తోటి 
కర్మచారులను కూడా అభ్యుదయ పథంలోకి తీసుకువెళ్లే దారిని చూపిస్తుంది 
అని గట్టిగా నమ్మాను. నడుం బిగించాను. నా చుట్టు పక్కల ఉన్న పరిసర 
(గ్రామాలలోని దొరికే ఇక్కత్‌ వస్త్రంలో ప్రయోగాలు చేయాలనుకున్నాను. 
నా ఉద్యోగాన్ని వదిలాను మట్టపాక నా ఆచరణకు వట్ళ్టుగా 
నిలవాలనుకున్నాను. అంతే “ఇక్కత్‌” లోనే నా ఆలోచన్లు ఇమడద్చడం 
ప్రారంభించాను. 


ఇక్కత్‌ లోనే వివిధ రకాల దారాలతో (క్రేపు, సిల్కు నూలు, ఊలు, 
జూటు) ఉత్పత్తి ప్రారంభించాను. ఢిల్లీ, మద్రాసు, ముంబయి, కలకత్తా, 
కుంభకోణం, లక్నో బెనారస్‌, ఇంగ్లండు, ఫ్రాన్స్‌, డెన్మార్క్‌ మెక్సికో, ఇటలీ 
కువైట్‌ ఘన, చైనా, ధాయిలాండ్‌ అమెరికా, కాంబోడియా, మలేషియా 
లాంటి దేశవిదేశాలలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్స్‌లో పాల్గొనడం, 
అక్కడ తెలుగునాట మార్చు చేసిన ఇక్కత్‌ వస్త్రాలను ప్రదర్శించటం వల్ల 
ఇక్కత్‌ వస్తాలు అత్యధిక ప్రాచుర్యం పొందాయి. 


చివరగా నామాట 0క్‌ 


ఈ నా కృషికి గుర్తింపుగా ఆలిండియా హ్యాండ్లూమ్‌ బోర్డు 
మెంబరుగాను, ఎపి క్రాఫ్ట్‌ కౌన్సిలు ఎగ్జిక్యూటివ్‌ కమిటీ మెంబరుగాను, 
ప్రపంచ క్రాఫ్ట్‌ కౌన్సిలు లోని ఏషియా ఫసిఫిక్‌ రీజనల్‌ సభ్యునిగాను, 
ఇంటర్నేషనల్‌ ఇక్కత్‌ వీవింగ్‌ ఫోరమ్‌ సభ్యునిగాను, చేనేత సేవా కేంద్రంలో 
సలహాసభ్యునిగాను ఎంపికఅయ్యాన. 


ఆంధ్రప్రదేశ్‌ చేనేత క్షష్టర్ల రివ్యూలో నన్ను రాష్ట ప్రభుత్తం సభ్యునిగా 
నియమించింది. 


ముంబాయికి చెందిన పారంపరిక్‌ కారిఘర్‌ అనే స్వచ్చంధ సంస్థ 
తమ సభ్యునిగా నన్ను ఎన్నుకొన్నారు, అంతర్జాతీయ పద్మశాలీ అభ్యుదయ 
సంస్థ హైద్రాబాద్‌ శాఖకు నన్ను అధ్యుక్షుడిని చేశారు. ఇన్ని రకాలుగా "సేవ 
చేసే భాగ్యాన్ని నా చేనేత రంగం నాకు కలిగించిందిఅనుకుంటే నాకుచాలా 
ఆనందం వేస్తుంది. 


డైయింగ్‌ ఆర్ట్‌ తేలియారుమాల్‌ డాక్యుమెంటేషను అనే డైయింగు 
ఆర్ట్‌ను ఇంగ్లాండ్‌ యూనివర్సిటీ వారి సౌజన్యంతో పుస్తకరూపంలోకి తెచ్చాను. 


గవర్న్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియా నిర్మించిన,షాంబెనగల్‌ దర్శకత్వం 'సుస్‌ మేన్‌” 
ఫీచర్‌ ఫిల్ములో చేనేత కళాకారుడు, మాస్టర్‌ వీవర్‌, ట్రేడర్‌ మధ్య ఉండే 
వ్యత్యాసాలని, జీవన విధానాన్ని ప్రతిబించేవి రూపకల్పనలో నేను పాలు 
పంచుకున్నాను. 

అదేవిధంగా ఆస్ట్రేలియా లోని ఉవాంగ రీజినల్‌ ఆర్ట్‌ గ్యాలరీ క్వీన్‌ 
లాండ్స్‌ ప్రభుత్వం వారి సౌజన్యంతో “దానమెకాన్‌” గారితో కలసి. 
“తేలియారుమాల్‌ అండ్‌ ఎన్‌డెంజర్డ్‌(616286164 50201043) అనే 
తేలియారుమాల్‌ టై అండ్‌ రుమాల్‌ ఉత్పత్తి విధానాన్ని క్రోడీకరించాను. 


ఇంకా చేనేత కళాకారుడిని కావడం వల్ల మగ్గలతో నేయడానికి 
ఉందే ఇబ్బందులను అధిమించడానికి మగ్గంలో చిన్న చిన్న మార్పులను 
అనుబంధ పరికరాలల్లో ఆధునికతను జోడించి చేనేత ఉత్పత్తిలో మెరుగైన 
నాణ్యతను సాధించ డానికి దోహదం చేశాను. 


06 తెలుగునాట చేనేత 


పుట్టపాక పరిమితమైన తేలియరుమాలలోని _ డిజైన్లు చీరలకు 
దుప్పట్లకు ఇలా ఎన్నో చేనేత ఉత్పత్తులను పాకాయి. దీనివల్ల పట్టణ 
మహిళలను కూడా ఆకట్టుకోగలుగుతున్నాయి. 


దాని తర్వాత నేను నా అన్నదమ్ములను కలుపుకుని మురళీశారీ 
ఎంపోరియం కు శ్రీకారం చుట్టాను. దీనివల్ల నేను ఆర్థికంగా స్థిరపడడమే 
కాకుండా నాతోటి నేత కార్మికుల అభ్యుదయానికి కూడా నేను .చేయూత 
నిస్తున్నాను. 


నేనుచేసిన ఈ కృషి వలన సుమారుగా కొన్ని వందల చేనేత 
కుటుంబాలు ఉపాధినిపొందుతున్నాయి అంటే నాకెంతో గర్వంగానూ, 
ఆనందంగాను ఉంటుంది. ఇదంతా నా చేనేత లక్ష్మి కరుణా కటాక్షమే. 


ఇటీవల నేను కాలి[గ్రఫీ ఇస్తామిక్‌ టెక్స్‌టైల్స్‌ ఇస్లామిక్‌ ఆర్ట్‌ ఉత్సవాలకు 
కువైట్‌ వెళ్లడం జరిగింది. అక్కడి నేను భారతదేశ ప్రతినిధిగా వెళ్లాను. 
అక్కడ నేను చూసిన ఇస్మామిక్‌ ఆర్ట్‌ నాలో సరికొత్త ఆలోచన్లను కలిగించింది. 
ఇస్లామిక్‌ ఆర్ట్‌ స్ఫూర్తితో ఆ ఆర్ట్‌ను చేనేత వస్త్రం పైకి తేగలిగాను. దీన్ని 
కువైట్‌ ప్రదర్శనలో పెట్టాను. 'దస్తకరి హత్‌ సమితి” దీని నిర్వాహకురాలైన 
జయజెట్లీ గారి సహకారంతో వస్త్రాలపై ఇక్కత్‌ టెక్చిక్స్‌ను ఉపయోగించి 
తెలుగు అక్షరాల డిజైనింగు చేసాను. 


ఇందులో 'అక్షరి ప్రదర్శనలో భాగంగా ప్రత్యేకంగా సిల్కు స్టోల్స్‌ 
ను తయారుచేశాను . వీటిలో అంగుళానికి 85 దారాలు చొప్పున ఉండే 
వస్త్రంలో అంతర్భాంగగోనే 102 తెలుగు అక్షరాలను కూర్పు చేయడం 
జరిగింది. టై అండ్‌ విధానంతో రూపొందించిన ఈ తెలుగు అక్షరాల 


సముదాయంలో ఎటువైపు నుంచి చూసినా వాటి ఆకారాలతో పాటుగా ఒక 
ప్రత్యేక కళాకృతిగా దర్శనమిస్తాయి. 


మన తెలుగు అక్షరాల ఆకృతికి ముగ్భులైన అమెరికా లోని స్మిత్‌ 
కళాశాలలో జరిగిన స్నాతకోత్సవాలలో నేను రూపొందించిన సిల్కు స్టాల్స్‌ను 
విద్యార్థులకు సర్టిఫికేట్సుతో పాటుగా అందచేశారు. 


చివరగా నామాట ర్తి 


ఆ స్మిత్‌ కళాశాల విద్యార్థులు వీటిని తీసుకోవడంలోనే . ఎంతో 
సంతోషాన్ని వ్యక్తం చేయడం నాలో మాటల్లో చెప్పలేని సంతృప్తిని కలిగించింది. 


ఇక ఈ స్ఫూర్తితో భగవద్దీతశ్లోకాలను, వాటి తాత్పర్యాలను వస్త్రాలను 
రూపొందించాలనే చేయాలనుకొంటున్నాను. దేవ నాగరలిపిలో ఈ పొడవైన 
దుస్తులు తయారు చేస్తే అడ్డగీతలే కనిపిస్తాయి. కనుక పాతకాలంలో తెలుగును 
కూడా కలిపిరాతన్నురాసేవారు కదా. ఆ కలిపిరాతను ఆసరాచేసుకుని అందమైన 
డిజైన్లను తయారుచేయవచ్చనొ అనుకుంటున్నాను. 


ఇలా నేను ముందుకు వెళ్తూ నాతోటి చేనేత కళాకారులను ముందుకు 
తీసుకువెళున్నాను. గవర్న్‌మెంటు ఆఫ్‌ ఇండియా డెవలమెంట్‌ కమీషన్‌ 
హ్యాండీ క్రాఫ్ట్‌ న్యూఢిల్లీ వారి సౌజన్యంతో గత వంద సం॥రాల నుండి 
నేయబడిన తేలియారుమాల్‌ డిజైన్లలను క్రోడీకరించి, సరికొత్త వంద డిజైన్లలతో 
115 ౫ 115” వెడల్పు పొడవులతో ఉండే వస్త్రాన్ని సహజసిద్ధమైన 
రంగులతో రూపొందించాం. 


గజం గోవరనగారికి వచ్చిన అవార్దులు 
థ్‌ డ 


చేనేత రంగంలో విశేషమైన కృషి సల్పుతున్న గజం గోవర్ధన గారిని 


వారి. కృషిని గుర్తిస్తూ ప్రభుత్వం ప్రభుత్వేతర సంస్థలు ఎన్నో అవార్డులను, 
పురస్కారాలను ఆయనకు (ప్రధానం చేశారు. వాటిలో కొన్ని. 


క్షే 


కనువురునైన (పకృతి నవాజనిద్భ రంగులతో తయారుచేసే 
తేలియారుమాల్‌ అనే వస్తాన్ని తిరిగి పునరుద్దరించి ప్రపంచాన్ని 


౪ =ఉఇకట్టుకునేటట్లు చేసినందుకుగాను జాతీయ పురుస్కారాన్ని రాష్ట్రపతి 


10. 
స 
క! 


13. 
మేడ. 


15. 


ప్రధానం చేశారు. (1983) 

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వారు చేనేతరంగంలో గోవర్ధనగారి సేవలను 
గుర్తిస్తూ అప్పటి గవర్నరు శ్రీ సి. రంగరాజన్‌గారు అప్పటి ముఖ్యమంత్రి 
నారాచంద్రబాబు నాయుడు గారు సన్మానించారు. 

ఇండియా ఎట్‌ గ్లోబస్‌ అనే స్విట్టర్లాండు విదేశీ సంస్థ అవార్డు 
“ఇండియన్‌ ప్రమోషన్‌- ఇండియా-88” కార్యక్రమంలో మెగాసిన్‌ డూనార్డ్‌ 
అనే డెన్మార్‌ విదేశీసంస్థ అవార్డు 

ఛియాంగ్టూ ఇంటర్నేషనల్‌ క్రాన్స్‌ బయాన్యూయల్‌ అనే కొరియా 
అంతర్జాతీయ గుర్తింపు 

ఏపీ క్రాఫ్ట్‌ కౌన్సిల్‌వారిచే ఉత్తమ కళాకారుని అవార్డు ప్రధానం 
శిల్పారామం క్రాఫ్ట్‌ విలేజ్‌ ఉత్తమ కళాకారుని అవార్డు 

గవర్నర్‌ గారి సతీమణి చేతులమీదుగా ఏపి క్రాఫ్ట్‌ కౌన్సిల్‌వారు లైఫ్‌ 
టైమ్స్‌ 'ఎఛీప్‌మెంట్‌ అవార్డు. 

భారతరప్రధాన మంత్రిమన్‌మోహన్‌సింగుచే నేషనల్‌ మాస్టర్‌ వీవర్‌ 
అవార్డు. 

యునెస్కొ ఎక్స్‌లెన్సీ ప్రాన్స్‌ప్రభుత్వ సంస్థ అవార్డు 

భారత ప్రభుత్వంచే అత్యంత ప్రతిష్టాత్మకమైన శిల్చగురు బిరుదు ప్రదానం 
ఇంజనీర్స్‌ ఇండియా వారు హ్యాండ్యూమ్‌ అండ్‌ టైక్స్‌టైల్స్‌ జాతీయ 


సెమినార్‌లో చేనేత అవార్డు ప్రదానం 


రోటరీ క్లబ్‌ ఇంటర్నేషనల్‌ వారి లైవ్‌ టైం అచీవ్‌మెంట్‌ అవార్డు. 
ఇంటర్నేషనల్‌ ఇస్లామిక్‌ఆర్ట్‌ ఇన్‌ టెక్స్‌టైల్‌ కువైటులో జరిగిన అసెంబ్లీలో 
ఇస్లామిక్‌ డిజైన్లలను ప్రత్యేకంగా ప్రదర్శించినందుకు పురస్కారం. 
భారత ప్రభుత్వ అత్యుత్తమమైన అవార్డులలో ఒకటైన పద్మశ్రీ పురస్కారాన్ని 
రాష్ట్రపతి గారి ద్వారా పొందడం. 


ఉపయుక్త గ్రంథాలు 
చేనేత సమగ్రదర్శిని 
నేత వెలుగుమాసపత్రిక 
మార్మందేయ పురాణము 
భావనాబుషి వృత్తాంతము 
పరిశ్రమపరి(శ్రమ 
పద్మశాలీవంశము 
పద్మశాలీమాసపత్రిక 
తెలుగు వెలుగు మాసపత్రిక 


భావనాబుషిశతకము 


01201. ౧2౮6 


01201. ౧2౮6 


వార్తయందు జగము వర్తిల్లు చున్నది 
యదియులేనినాండ యఖిల జనము 
అంధకార మగ్నులగుదురు గావున 
వార్త నిర్వహింప వలయు జగతి 

- మహాభారతం 


పుత్తడి గల వానిపుండు బాధయు గూడ 
వసుధలోన చాల వార్త కెక్కు 
పేదవాని యింట పెండ్లెననెటుగరు 
విశ్వదాభిరామ వినురవేమ. 


ఈ గ క్ష 
న ము సంక 
ప్రచురణ, ముద్రణ & పంపిణి 


వ్లాటీ ./ హిమాయత్‌నగర్‌, హైదరాబాదు 


త మా 
6౧౧౭|| : ౧10 ్ర191006802660/.౧61 
80 : ౪౧404.19109080266౧౫/ ౧61 


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 
రాష్ట్ర సాంస్కృతికశాఖ, సాంస్కృతిక మండలి 





